శ్రీః 
వల్లవీపల్లవోల్లాసము. 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 





ప్రకాశకులు 


రావికృష్ణకుమారి మోహనరావు దంపతులు 


శ్రీః 

వల్లవీపల్లవోల్లాసము 

శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 
పైడి ముడుపు : శ్రీ ఉన్నం జ్యోతివాసు 


ముద్రణ : 17-02-2015 
ప్రతులు : 300 

పేజీలు : 136 

వెల రూ. : 50-00 


© RAVI MOHAN RAO, M.Sc., 1.4. 
Dandy House, 
Flat No : 404, Janjanam Complex, 
Opp. I Town Police Station, 
CHIRALA-523 155, Prakasam Dist. 
Cell : 9440115411 


D.T.P. by :- 

L.Durga Prasad, 

Sanjay Graphics, Printed at - 

CHIRALA. SOWMYA PRINTERS 


Cell : 9966156263 CHIRALA. 


4 మామ 


శ్రీమద్భాగవతము - దశమస్మంధం - ఉత్తరార్థము 58వ అధ్యాయమున 31 
నుండి 55 శ్లోకముల వరకు వర్ణింపబడిన “నాగ్నజితి - శ్రీకృష్ణుల” వివాహమాధారంగా 
శ్రీ మాడభూషివారు “వల్లవీపల్లవోల్లానము” అను పేర కడు మృదుమధురంగా 
రూపొందించిన ఇక్కావ్యమునకు శ్రీ ఉన్నం జ్యోతివాసుగారు “పైడి ముడుపు’ అను సుదీర్హ 
పీఠికను అమర్చగా, మీదు చక్కగా రూపొందుటకు అన్నివిధముల తోడ్పడిన డా॥ 
వుయ్యూరువారున్ను కడు ధన్యులు. 

సర్వసమృద్ధిగా వెలువడుతున్న “వల్లవీపల్లవోల్లాసము' పై శ్రీమతి గోగినేని 
యోగప్రభావతీదేవి గారి ఆధ్వర్యమున శ్రీమతి అన్నం మాధవీలత గారు సిద్ధాన్వవ్యాసమును 
“ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారికి సమర్పించుట మిక్కిలి హర్షణీయము. అద్దానిని 
పరిశీలించగలరు. 


పైడి ముడుపుతో పఠితృలోకము పరవశించుగాక! 


రామోరా. 


సంపాదకుడు 


శ్రీః 
ప్రశంసాపంచిరత్నాలు 


తే॥గీ॥ దేవభాషాకృతులె గాక తెలుంగుకృతులు 
సైత మచ్చున వెలయించి సన్నుతగతి 
బుధుల కందించు శ్రీరావి మోహనుండు 
ధరణిజనులందు నేం డహో! ధన్యతముండు. 1 


తే॥గీ _ విపులపీరికావ్యాసాల విస్తరిల్లం 
గృతుల నాసక్తితోడం బరిష్కరించి 
తెలుంగుజాతికి నందించు ధీయుతుండు 


జ్యోతివాసుండు సాహితీజ్యోతి సుమ్ము! 2 
తే॥గీ॥ వీరిమేలికలయికలో వెలుంగుచూచె 

వల్లవీపల్లవోల్లాసభద్రకృతియు 

మరలం బాఠకలోకసమ్మదముకొబికు 

సరససాహిత్యసంచారసరణికొబికు 8 


క॥ ఈరీతిగనే సుకృతుల్‌ 
వీరివలన వెలుంగుచూచి విబుధానంద 
శ్రీరమ్యపథాన నిలిచి 
కూరుచుం గాక! సుయశమ్ము కొంగ్రొత్తవిధిన్‌. 4 


al వాసిగ నాంధ్రకావ్యములు వచ్చిన నచ్చునం బాఠకోత్తముల్‌ 
భాసురపుష్పమాలికలపై భ్రమరావళివోలె మూగి వా 
గ్వాసన లాని మోదిలుట స్వచ్చవిధానము నేంటికాలమం; 
దీసిసలైనసత్యము (గహింపుండు పాఠకులార! సన్మతిన్‌. 5 


ది. 15-1-2015 
(జయ-మకరసంక్రమణము) వుయ్యూరు లక్ష్మీనరసింహారావు 
చరవాణి : 9573884352 


పైడి ముడుపు 
- ఉన్నం జ్యోతివాసు వేములపాడు. 
అనర్హమపి మాణిక్యం హేమాశ్రయమపేక్షతే । 
నిరాశ్రయా న శోభంతే పండితా వనితా లతాః ॥ 
విలువైన మాణిక్యము కూడ బంగారములో పొదిగితేనే రాణిస్తుంది. అలాగే 
ఆశ్రయం లేకపోతే పండితులు, స్త్రీలు, లతలు శోభించవని అభిజ్ఞులు చెబుతారు. ప్రాచీన 
చక్రవర్తులు, సార్వభౌములు, వారి సామంతులు, శ్రీమంతులు మొదలగు వారి ఆశ్రయం 
కారణంగా సాహిత్యవృక్షము శాఖోపశాఖలుగా విస్తరించింది. కావ్యపుష్ప సౌరభాలను 
దిగంతాలకు వ్యాపింప జేసింది. మధ్య మధ్య అరాచకాల తుఫానులు వచ్చినా మరలా 
కొత్త చివుళ్లు వేసింది. స్వాదు ఫలాలను అందించింది. 


పండువంటి విజయనగరసామ్రాజ్యం అంతరించిపోయింది. దాని నాశ్రయించి 
వర్ధిల్లిన సాహిత్యము చిన్నచిన్న సంస్థానాలను చేరింది. ఆ చిన్న చిన్న పాలకులు తమకు 
చిక్కిన ముక్కలను కాపాడుకోవడముతోనే వారి జీవితాలు ముగిసిపోయేవి. ఏ కొద్దిమందో 
సాహిత్యానికి ఆలంబనగా నిలిచారు. వారి ఆశయంలో సాహిత్యదీపము మినుకు మినుకు 
మంటూ గుడ్డిగా వెలిగింది. విమర్శకులీయుగాన్ని క్షీణయుగమని పిలిచారు. 


క్షీణయుగంలో పుట్టిన సాహిత్యమంతా కాలపరీక్షకు నిలబడకపోవచ్చును. కాని 
సాహిత్యాన్ని ప్రోత్సహించి నిలబెట్టినందుకు అవ్పటి నంస్థానాల పాలకులు 
అభినందనీయులు. అంతకు ముందు యుగాలలో కూడ ఎంతో సాహిత్యం వచ్చింది. 
అందులోను కాలపరీక్షకు నిలబడి బ్రతికి బట్టకట్టిన రచనలు కొన్ని మాత్రమే. క్షీణ 
యుగంలో అది ఇంకాస్త తగ్గింది. 


క్షీణ యుగంలో పాండిత్యము పెరిగింది. కవిత్వము తగ్గింది. రసనిర్భరమైన 
కవితారీతుల కన్నా సమస్యాపూరణలు, అవధానాలు, ఆశుకవితలు పాలకులను 
ఆకర్షించాయి. కవులలో కళాదృష్టి తగ్గింది. శాస్త్రదృష్టి పెరిగింది. అందువలన చిత్ర, 
బంధ, గర్భకవిత్వాలు, అనేకార్థకావ్యాలు, ఆశుకవితలు (పబలమయ్యాయి. 
సమస్యాపూరణలు చమత్యార చారువులైనా అవి తటిల్లతల వలె మెరిసే మెరుపులే కాని 
శాశ్వతమైన రసప్రసారాలు కావు. 

శాస్త్ర పాండిత్యము కవిత్వములో దిగడం వలన పాండిత్య ప్రాగల్భ్యము పెరిగింది. 
అందువలన సాహిత్యవృక్షము నిరోస్ట్ర, నిరూష్మ, అపంచవర్గీయ, నిర్గద్య, శుద్ధాంధ్ర రచనలు, 


6 వల్లవీపల్లవోల్లాసము 


ద్వ్యర్థి, త్రర్ధ్థి వంటి అనేకార్థ కావ్యాలను కాచింది. రుచీ పచీ లేని ఈ వ్యర్థమైన పంటలు 
ఏఐ రసజ్ఞుడినీ ఆకట్టుకోలేక పోయాయి. కారణము ఆంతరదృష్టి చెదిరి, బాహ్యదృష్టి 
ముదరడమే. ఫలితంగా జీవములేని నీరస రచనలు చాలా పుట్టాయి. అందును కొందరు 
ప్రాఢకవుల ప్రబంధాలు నారికేళ పాకంలో పడ్డాయి. కొన్నింట్లో ఈ పాకము ముదిరి 
రాక్షస నారికేళ పాకమయింది. వీటిలో శబ్దాడంబరము తప్ప రసానందము శూన్యము. 


సర్వమధురము (ములుగు పాపయారాధ్యులు), శ్రీకృష్ణాభ్యుదయము (మండపాక 
పార్వతీశ్వర శాస్త్రి, అచ్చతెనుగు భాగవతము (అల్లంరాజు రామకృష్ణకవి) మొదలగునవి 
క్షీణయుగంలోని చక్కని అచ్చతెనుగు కృతులు. కృష్ణార్జున చరిత్ర (మంత్రిప్రెగ్గడ సూర్య 
(ప్రకాశము), అచలాత్మజా పరిణయము (కిరీటి వేంకటాచార్యులు), లంకావిజయము 
(పిండిప్రోలు లక్ష్మణకవి), రామకృష్ణార్ణున రూపనారాణీయము (ఓరుగంటి సోమశేఖరం), 
యాదవభారతీయము (చెన్న కృష్ణకవి), సారంగధరీయము (పోకూరి కాశీపతి), 
వసుస్వారోచిషోపాఖ్యానము (కొత్తపల్లి సుందర రామకవి) మొదలగునవి ఈ యుగంలోని 
అనేకార్థ కావ్యాలు. అభినవ భారతము (మతుకుపల్లి మాదయ్య), కవిజనరంజనము 
(అడిదము సూరకవి), కూచిమంచి కవుల కృతులు మొదలగునవి ప్రౌఢ ప్రబంధాలు. 
వీటిపై వసుచరిత్ర ప్రభావమెక్కువ. క్షీణయుగంలో ప్రతికవీ ఒక పిల్లవసుచరిత్రను 
వ్రాయడానికి ప్రయత్నించినవాదే. అందుకు భిన్నంగా పిల్లమనుచరిత్రను వ్రాసిన కవి 
మాడభూషి నరసింహాచార్యులు. 

కవిచరిత్ర : మాడభూషి వారిది పండిత వంశము. వీరు శ్రీవైష్టవులు. ఈ 
వంశానికి మూలపురుషుడు వేంకటాచార్యులు. ఈయన ఎనిమిది భాషలలో పండితుడు. 
పురాణాలు, శాస్త్రాలు బాగా చదువుకొన్నాడు. ప్రతివాద భయంకరుడని ప్రసిద్ధికెక్కాడు. 
మహారాజులు ఆయనకు పాదపూజలు చేసేవారు. ఆయన రచనలేవీ తెలియనప్ప టికి 
17, 18 శతాబ్దాలలో ఆయనదొక అదృశ్యమైన అద్భుత అధ్యాయము. వేంకటాచార్యులకు 
తొమ్మిది మంది కొడుకులు. వారిలో శ్రీనివాసాచార్యులు మహాపండితుడు. అతనికి ఒక 
కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి తన తండ్రి వేంకటాచార్యుల పేరే పెట్టుకొన్నాడు. ఈ 
వేంకటాచార్యులకు 5గురు కొడుకులు. వారిలో వేదాంతదేశికులు కుశాగ్రబుద్ధి. ఎనిమిది 
భాషలలో పండితుడయ్యాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, న్యాయాలు, ధర్మాలు క్షుణ్ణంగా 
చదువుకొన్నాడు. ఇంగ్లీషు నేర్చుకొన్నాడు. సర్వతంత్ర స్వతంత్రుడయ్యాడు. మహారాజ 
సభలలో విద్వద్దజమని, యవన రాజుల సభలలో పండిత రాజని, ఇంగ్రీషు ప్రభువుల 
కోర్టులో సదరమీనని, బ్రాహ్మణ సభలలో బృహస్పతియని కొనియాడబడిన శేముషీ 
విభవుడు. 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 7 


ఈ వేదాంత దేశికాచార్యుల కొడుకే ప్రస్తుత మన గ్రంథకర్త మాడభూషి 
నరసింహాచార్యులుగారు. అందరూ ఆయనను నరసింహదేశికులని పిలిచేవారు. ఆయన 
1799లో పుట్టాడు. తండ్రి వద్ద, గురువుల వద్ద అన్ని విద్యలూ అభ్యసించాడు. 
వేదమయుడైన వైనతేయుని (కాంతస్య పురుషోత్తమస్య ఫణిపతి శయ్యాసనం వాహనం 
వేదాత్మా విహగేశ్వరో - అనుటవలన గరుత్మంతుడు వేదరూపుడు) కటాక్షంవలన సంగీత 
సాహిత్యాలలో ప్రాఢుడయ్యాడు. వసుచరిత్ర పద్యాలను వీణపై శ్రావ్యంగా ఆలపించేవాడు. 
ఆ కాలంలో వసుచరిత్ర పద్యాలను వీణపై ఆలపించడం కూడ ఒక విద్యే. పండిత 
సభలలో ఆ పద్యాల పైనే గోష్టులు, పరీక్షలు జరిగేవి. అతని సమకాలికుడు శిష్టు కృష్ణమూర్తి 
శాస్తి (1790-1870) వసుచరిత్ర పద్యాలకు రాగనిర్దేశము చేస్తూ బహువిషయ 
సమన్వితమైన చక్కని వ్యాఖ్య వ్రాశాడు. మొన్నమొన్నటి వరకు దీని వ్రాతప్రతి విశాఖలోని 
పరవస్తు వారి గంథాలయములో ఉండేదని చెప్పుకొనేవారు. ఇప్పుడదేమయిందో! 


నరసింహాచార్యులు వివాద రహితుడు. విష్ణుసేవలో తరించిన కులశేఖర 
ఆళ్వారులు, పరాంకుశ భాపష్యకారుల చరిత్రలను శ్రద్ధగా చదివేవాడు. సర్వతంత్ర 
స్వతంత్రులైన వేదాంత దేశికులు, రంగనాథ దేశికులు వ్రాసిన గ్రంథాలను ఆదరంగా 
చదివేవాడు. నిరంతరం వారి స్మరణలో మునిగి తేలేవాడు. ఆయనకు నూజివీడు సంస్థాన 
పాలకుడు శోభనాద్రి అప్పారావు (పాలనా కాలము 1880-1868) గారి ఆశ్రయం 
లభించింది. శోభనాద్రి అప్పారావు తనకన్నా ఏడెనిమిదేళ్ళు పెద్దవాడైన. నరసింహాచార్యుల 
పట్ల భక్తిప్రపత్తులతో మెలగేవాడు. తన తండ్రి చనిపోయేనాటికి అప్పారావు పసివాడు. 
సంస్థానాన్ని కోర్టు ఆఫ్‌ వార్డ్‌ వాళ్లు వశం చేసికొన్నారు. ఎంతో పోరాడి 1880లో 
ఎస్టేటును తన అధీనానికి తెచ్చుకొన్నాడు. కవులను, కళాకారులను ఆదరించాడు. ఆయన 
సంస్థానం సంగీత సాహిత్యాలకు కాణాచి అయింది. ఎప్పుడూ సాహిత్య గోష్టులు, శాస్త్ర 
చర్చలు. నరసింహాచార్యులను ఆదరంగా పిలిచి ఆయన చేత వల్లవీపల్లవోల్లాస ప్రబంధము 
చెప్పించాడు. దానిని తమ ఇలవేల్పు, ఆగిరిపల్లెలో కొలువున్న శోభనాద్రి నృసింహస్వామికి 
అంకిత మిప్పించాడు. ఆ స్వామివారి మీద నరసింహాచార్యులచేత సోత్రాలు, దండకాలు, 
శతకాలు (వాయించాడు కాని అవన్నీ అలభ్యాలు. 


సహజంగానే సరళ స్వభావుడైన కారణంగా, సాహిత్య వివాదాల రచ్చకు 
వెళ్లనందువలన నరసింహాచార్యుల గుతించి అంతగా తెలియడం లేదు కాని అతని 
కొడుకు వేంకటాచార్యులు (1835-1897) మాత్రము సుప్రసిద్దుడయ్యాడు. తాతల, 
తండ్రుల మేలిమి గుణాలన్నీ గుత్తకు పుచ్చుకొని పుట్టాడు. ఏకసంథాగ్రాహి. అసాధారణ 
ప్రతిభావంతుడు. అంతేకాదు - తర్మవ్యాకరణ మీమాంసా జ్యౌతిషశాస్త్ర కూలంకష మనీషా 
విశేషుడు. ప్రాకృత వైకృత శౌరసేనీ మాగధీ పైశాచీ ప్రముఖ భాషా వ్యాకరణ పరిజ్ఞాన 


8 వల్లవీపల్లవోల్లాసము 


చణుడు. ఆంధ్ర గీర్వాణోభయ భాషా ప్రబంధ రచనా విచక్షణుడు. సమధిక సంగీత 
సాహిత్య సర్వస్వుడు. శతలేఖనీ పద్య సంధాన ధురంధరుడు. అష్ట ముఖాష్ట భాషా 
వ్యస్తాక్షరీ విద్యానవద్యుడు. ఏకకాల ప్రదర్శితాష్టవిధాష్టావధాన ప్రకారుడు. పఠనమాత్ర 
పరిగ్భహీత అనులోమ ప్రతిలోమాది బహువిచిత్ర ప్రకార పరఠిత ఆంధ్ర గీర్వాణ వృత్త 
ప్రబంధుడు. అంతేకాదు, ఆరడుగుల అందగాడు. దానికి తోడు కమ్మని కంఠం. ఇన్ని 
విద్యలతో ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపాడు. 1875 ప్రాంతాలలో ఆంధ్రదేశము, దాని 
చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపించేది. అందుకు కారణము 
- 1872 ఫిబ్రవరి 21వ తేదీన నూజివీడు సంస్థానాధీశుడు రాజా నారయ్య అప్పారావు 
ఆగిరిపల్లెలో చేయించిన విద్వన్మహాసభలో వేంకటాచార్యులు చేసిన శతావధానము, ఆశు 
కవితాప్రదర్శన. ఆనాడు అది ఒక మహాద్భుతము. 


ఆ సభకు నారయ్య అప్పారావు గారి సోదరులు, పిఠాపురం రాజా శ్రీ రావు 
వేంకట మహీపతి గంగాధర రామారావు బహద్దరు (ఈయన సంస్కృతాంధ్రా లలో 
మహా పండితులు), నర్సరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు కొండలరావు బహద్దరు 
మొ వారు తమ ఆస్థాన పండితులతో వచ్చారు. గంగాధర రామారావు వేంకటాచార్యులతో - 
“మీ శతలేఖనీ పద్యప్రబంధ నిబంధన చమత్యారాన్ని చూడాలని ఉంది” -అన్నారు. వెంటనే 
వేంకటాచార్యులవారు ప్రారంభించారు. పృచ్చకులు కోరినట్లుగా సంస్కృతంలో 27 
వృత్తాలు, తెలుగులో 20 వృత్తాలు, రెండు భాషలలో 4 కీర్తనలు మొత్తం 51 పూర్తయ్యాయి. 
అంతలో గంగాధర రామారావు లేచి - మీరిలా ఎన్నైనా చెప్పేటట్లున్నారు. మీ 
ద్విసంధాగ్రాహిత్వము పరీక్షిస్తానన్నాడు. ఒక పండితుడు లేచి ఒక సీసపద్యాన్ని చదివాడు. 
ఆచార్యులవారు దాన్ని పౌరాణిక ధోరణిలో చదవడమే కాక, అనులోమ ప్రతిలోమ విధంగా 
కూడ చెప్పారు. సభంతా నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయింది. అయినా గంగాధర 
రామారావు ఆగలేదు. ఆ సీసపద్య భావాన్ని ఒక వృత్తంలో సంస్కృతంలో చెప్పమన్నాడు. 
ఆచార్యులవారు ఆశువుగా చెప్పారు. వెంటనే గంగాధర రామారావుగారు 
అభూతోపమాలంకారములో ఒక తెలుగు వృత్తము చెప్పమన్నాడు. ఆచార్యులవారు 
తడుముకోకుండా ఆశువుగా చెప్పారు. సభంతా ఉత్క్మంఠభరితమయింది. కాలం 
తెలియలేదు. అన్నపానాదులు గుర్తు రాలేదు. ఆచార్యులవారు ఆశువుగా చెప్పిన ఆ 
శ్లోకాలలో, పద్యాలలో ఒక్క స్థాలిత్యము కూడ లేకపోవడం చూచి ఆనాటి సభ వేనోళ్ల 
కీర్తించింది. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. ఆనాటి సభ ముగిసింది. 


అభూతోపమాలంకారము చాలా అరుదైన అలంకారము. అలంకార 
(గంథాలలోను, కావ్యాలలోను అంతగా కన్పించదు. రామాయణంలో వాల్మీకి 
ప్రయోగించాడు. వాలి సుగ్రీవుల యుద్ధంలో సుగ్రీవుడిని గుర్తు పట్టడానికి రాముడు 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము య 


లక్ష్మణునిచేత ఒక గజపుష్పాల తీగను తెంపించి అతని మెడలో వేయిస్తాడు. అపుడు 
సుగ్రీవుడిని వాల్మీకి ఇలా వర్ణించాడు. 


స తయా శుశుభే శ్రీమాన్‌ లతయా కంఠసక్తయా 
విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయా 
- కిష్మింధకాండ 12 నర్ధ 41 శ్లో 


మెడలో గజపుష్పలతను ధరించిన సుగ్రీవుడు ఆకాశంలో నక్షత్రమాలికచే 
చుట్టబడిన సూర్యునిలా ప్రకాశించాడని వాల్మీకి వర్ణించాడు. సూర్యుడు ఉన్నప్పుడు 
నక్షత్రాలు ఉండవు. కాని ఇక్కడ ఉన్నట్లుగా వర్ణింపబడింది. అందువలన ఇది 
అభూతోపమాలంకారమని పండితులు అన్నారు. దండి కావ్యాదర్శంలో దీనినింకొక విధంగా 
చెప్పాడు. ఈ అలంకారముపై పండితులలో భిన్నాభి ప్రాయాలున్నాయి. ఇటువంటి క్లిష్టమైన 
అలంకారములోనే రాజా నారయ్య అప్పారావు గారిని వర్ణించమని గంగాధర రామారావు 
గారు ఆచార్యులవారిని ఆదేశించారు. ఆచార్యులవారు తడుముకోకుండా ఇలా వర్ణించారు. 


శా॥ శ్రీమద్దానదయాదిసద్దుణవళీసీమాయమానుండు ప్రో 
ద్ధామస్థోమవిరాజమానుండు మహోద్యత్మీర్తివిభ్రాజితుం 

దై మేలొందుచునుండు నారయమహేంద్రాఖండలుం డొప్పు లో 

కామేయ ప్రభుతాధ్యుండై పరిమళోద్యత్సత్సువర్జోపమన్‌. 

- అంటూ నారయ్య అప్పారావు గారు నువాననగల బంగారమని 
అభూతోపమాలంకారములో ఆశువుగా వర్ణించారు. 

ఆ మర్నాటి సభలో ఆచార్యులవారు అష్టభాషావ్యస్తాక్షరి అన్న అవధాన ప్రక్రియను 
ప్రదర్శించారు. కారణాంతరాలవలన అప్పుడు అష్టభాషలలో ఇంగ్లీషు, హిందూన్మానీ, 
అరవము మాత్రమే ఇవ్వబడ్డాయి. అది అద్భుతంగా రక్తి కట్టింది. అప్పుడు గంగాధర 
రామారావు ప్రభువు - “వీరి సామర్ధ్యాన్ని చూస్తే వీరు పండితరాయలకు అపరాకృతిగా 
కన్పిస్తున్నారు. కనుక ఇకనుండి వీరిని పండితరాయ వేంకటాచార్యులని పిలువవలసినది” 
- అని అభినవ పండితరాయ బిరుదాంకితుని గావించారు. అది వారికి సార్థకమయింది. 


పండితరాయలు సామాన్యుడు కాదు. 


“వాచామాచార్యతాయాః 
పదమనుభవితుం కోత స్తి ధన్యో మదన్యః” 


అని గర్జించినవాడు. ఈ శ్లోకం చాలా పెద్దది. ఆసేతు హిమాచల పర్యంతము 
ఉన్న పండిత మండలిని ప్రశ్చిస్తున్నాను. వాక్సతి అనే పేరుకు ఈ భూలోకంలో నేను 


10 వల్లవీపల్లవోల్లాసము 


తప్ప మరొకడున్నాడా? ఉన్నట్టయితే విశంకం వదంతు (సందేహం లేకుండా చెప్పండి) 
- అని గర్జించాడు. అయినా భట్టోజీ దీక్షితులు, అప్పయ దీక్షితులు ఎదుర్శొన్నారు. 
ఓడిపోయారు. అంతటి గొప్పవాడు పండితరాయలు. ఆయన గొప్ప ఏకసంథాగ్రాహి. 
ఒకసారి మొఘల్‌ పాదుషా వద్ద తన ప్రతిభ చూపి సన్మానం పొందాలనుకొన్నాడు. ఢిల్లీ 
వెళ్లాడు. ఊరిబయట కోనేటిలో సంధ్యాద్యనుష్టానాలు తీర్చుకొంటున్నాడు. అక్కడికి ఇద్దరు 
ముసల్మానులు వచ్చారు. వాళ్లెందుకో గొడవ పడ్డారు. ఆ గొడవ పాదుషా వద్దకు వెళ్లింది. 
విచారణలో పండితరాయలు సాక్షి అని తేలింది. అప్పుడు పండితరాయలు “ఆ గొడవ 
అంతా పార్చీ భాషలో జరిగింది. నాకాభాష రాదు. విన్నది విన్నట్లుగా చెప్పమంటే 
చెబుతాను” అన్నాడు. పాదుషా అంగీకరించాడు. రాయలు పొల్లుపోకుండా అప్పగించాడు. 
అతని ధారణను పాదుషా నమ్మలేకపోయాడు. అతనికి పార్టీ భాష వచ్చనుకొన్నాడు. 
పరీక్షించాలనుకొన్నాడు. అరబ్బీ భాషలోని ఖురాను షరీపు గ్రంథం తీసికొని అందులోని 
4 పుటలు చదివాడు. రాయలు తూచాతప్పకుండా ఆ పేజీలు తిరిగి అప్పగించాడు. 
పాదుషా ఆనందానికి హద్దుల్లేక అతనిని తన ఆస్థానకవిని చేసికొన్నాడు. 


ఇటువంటి ప్రతిభావిశేషాన్నే వేంకటాచార్యులు ప్రదర్శించారు. నూజివీడు 
జమీందార్లకు సంబంధించిన ఒకదావాలో ఈయన సాక్ష్యం చెప్పవలసివచ్చింది. 
న్యాయమూర్తితో తాను విన్నది విన్నట్లు చెబుతానని వంద పుటల వాజ్నూల మిచ్చాడు. 
ఇన్ని సంగతులు తారీఖులతో సహా జ్ఞాపకం ఉండడం అసంభవం. నమ్మనన్నాడు 
న్యాయమూర్తి. అప్పుడాచార్యులవారు తమ వాజ్మూలం యావత్తు తూచ తప్పకుండా 
అనులోమంగాను, విలోమంగాను అప్పగించారు. దాంతో న్యాయమూర్తి దిగ్ర్భాంతి 
చెందాడు. ఆ విచారణ నెల రోజులు జరిగింది. ప్రతిపక్షం వారు తనను అడిగిన ప్రశ్నలే 
అడుగుతూ అడ్డు ప్రశ్నలు వేస్తుంటే (క్రాస్‌ ఎగ్జామినేషన్‌) ఆచార్యులవారికి కోపం వచ్చి 
“వాళ్లు ఆ ప్రశ్నలు తనను ఎప్పుడెప్పుడు అడిగారో, వాటికి తాను లోగడ ఏ జవాబులు 
చెప్పాడో అన్నీ తేదీలతో సహా చెప్పేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన సాక్ష్యం 
వల్లనే నూజివీడు జమీందార్లకు న్యాయం జరిగిందని చెప్పుకొంటారు. 


ఒకనాడు పనప్పాకం అనంతాచార్యులు పండిత మిత్రులతో ఉన్నప్పుడు ఆయన 
వద్దకు ఒక అరవ పండితుడు వచ్చాడు. తాను వ్రాసిన శ్లోకాలను చదివి అర్థస్వారస్యం 
వివరిస్తూ తన గొప్పలు చెప్పుకొంటున్నాడు. ఆయనకు అక్కడి పండితులెవ్వరూ ఆనలేదు. 
అక్కడ వేంకటాచార్యులు కూడ ఉన్నారు. పది శ్లోకాల తర్వాత ఆచార్యులవారు - “ఈ 
శ్లోకాలు నేను చిన్నప్పుడు మా తండ్రిగారి వల్ల విన్నవే. పూర్వకవి ఎవరో వ్రాసిన ఈ 
శ్లోకాలు మా అనంతాచార్యులు ఎరుగడనే కదా! నీవిగా చెప్పుకొంటున్నావు. ఇది ధర్మమా!” 
అన్నారు. దాంతో ఆ పండితుడు తోక త్రొక్కిన త్రాచు అయ్యాడు. “ఏదీ. ఆ శ్లోకాలు నీకు 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 11 


వస్తే చెప్పు చూద్దాము. వ్రాసిన వాడిని నన్నే ధిక్కరిస్తావా' - అని అరిచాడు. ఆ శ్లోకాలన్నిటిని 
ధారణ పట్టిన ఆచార్యులవారు పొల్లుపోకుండా అప్పజెప్పడంతో ఆ పండితుడు 
అవాక్కయ్యాడు. 

శతావధానాన్ని ప్రచారములోనికి తెచ్చింది వేంకటాచార్యులుగారే. గంటకు 
వందలకొద్దీ పద్యాలు చెప్పడమే కాకుండా ఏకసంథాగ్రహణముతో వేలకొద్దీ పద్యాలు 
అప్పగించు బుద్ధిమత్తరులు వారు. ఆయన ఆశీస్సులతో తిరుమల బుక్కపట్టణము 
రాఘవాచార్యులు, దేవులపల్లి సోదర కవులు మొదలైనవారు అవధానాలు ప్రారంభించారు. 
తిరుపతి వేంకటకవులు దానికి వ్యాప్తి తెచ్చారు. అవధానాలు, ఆశుకవితలతోనే కాలక్షేపం 
చేయకుండా ఆచార్యులవారు మంచి రచనలు కూడా చేశారు. అవి- 


1. భరతాభ్యుదయ ప్రబంధము (1885), 2. వామన నాటకము, 8. 
మదనమోహన చరిత్ర (వచన కావ్యము), 4. రామావధూటి తారావళి, 5. హంస 
సందేశము, 6. పుష్పబాణ విలాసము (ఇది రాజాజ్ఞచే ఆశువుగా చెప్పిన ఆంధ్రీకరణము,), 
7. ఆనంద గజపతీంద్ర శతకము, 8. బృహద్వైద్య రత్నాకరము. 9. ప్రభానాటకము 
(ఇది అశ్వఘోషుని చరిత్ర) వీటిలో దాదాపు అన్నీ అచ్చయ్యాయి కాని ఇప్పుడు 
లభించడంలేదు. 


భరతాభ్యుదయము - భారతంలోని శకుంతల కథకు సొగసులద్దుతూ వ్రాయబడిన 
నాలుగాశ్వాసాల ప్రాధశృంగారప్రబంధము. అప్పట్లో మద్రాసు విశ్వవిద్యాలయములో పట్ట 
పరీక్షలకు పఠనీయ గ్రంథముగా ఉండేది. పండిత వాదాలలో, చర్చలలో ప్రామాణిక 
గ్రంథంగా గుర్తింపబడింది. భరతాభ్యుదయంలో ఒకచోట ఆచార్యులవారు “అక్రిభువి - 
అన్న ప్రౌఢ ప్రయోగమొకటి చేసారు. అది చూచి ఆయన సమకాలిక కవి ఒకరు “చక్షుర్భువి 
- అని ప్రయోగించాడు. ఒక పండిత సభలో - చక్షుః భూః - ఈ రెండు కలిపితే 
అకారాంతమెలా అయిందని అడిగారు. అందుకా కవి ఆచార్యులవారి 'అక్షిభువి - ప్రయోగం 
చూపించాడట. అప్పుడు వాళ్లు - ఆచార్యులవారి ప్రయోగమును పాణినీయ సూత్రము 
“అచతురి - సమర్థిస్తుంది కాని నీ ప్రయోగాన్ని అంగీకరించదని, అక్షిని చక్షుః అని 
మారిస్తే ప్రాణం మీదికి వస్తుందని చెప్పారని 'కథలు గాథలు” లో చెళ్లపిళ్ల వేంకటశాస్తిగారు 
వ్రాసారు. 


అంతటి మేథావిపట్ల స్పర్ధ వహించినవారు కూడ లేకపోలేదు. వారిలో అల్లమరాజు 
సుబ్రహ్మణ్యకవి సుప్రసిద్ధుడు. ఇతడు గొప్ప పండితకవి. ఒకసారి ఆచార్యులవారు 
గంగాధరరామారావు గారి కొలువుకు వచ్చారు. ఆ సభలో సుబ్రహ్మణ్య కవి కూడ ఉన్నాడు. 
“ఇంకి అన్న పదముతో ప్రారంభించి రామారావుగారి కీర్తిని వర్ణించమని సుబ్రహ్మణ్యకవి 


12 వల్లవీపల్లవోల్లాసము 


కోరాడు. అప్పుడాచార్యులవారు ఈ క్రింది పద్యం చెప్పారు. 
క. ఇంక నెవ్వరికీర్తులు నీ, ప్రకట గుణుండైన రామరాయ క్ష్మాభ్ళ 
త్సుకృతి జనపోషకుని కీ, ర్తికి సరిగా రావు సుమ్ము పృథ్వీస్థలిలోన్‌. 
ఈ పద్యంలో తప్పుందని సుబ్రహ్మణ్యకవి ఆక్షేపించాడు. తానీ కింది పద్యం 
చెప్పాడు. 
క. ఇంక విను నీ యశమునకు ద, లకి శశికృశుండయ్యును మజలం బెరుగ వేర్వె 
ల్లంకియుం గొనెనొకొ తొలిమల కె,లంకులను శ్రీరామరాయ! లలితశ్రేయా! 


ఇంకలో అరసున్న ఉందని, అట్లే ప్రాసస్థానములో సవిందుక 'కికార ప్రాస 
ఉండవలెనని సుబ్రహ్మణ్యకవి ఆక్షేపణ. అప్పుడు ఆచార్యులవారు గడుసుగా చెప్పిన 
సమాధానము ప్రసిద్ధమని “కథలు-గాథలులో చెళ్లపిళ్ల వారు వ్రాసారు. 

సుబ్రహ్మణ్యకవి అంతటితో ఆగలేదు. సభలో తన నోరు మూపించినందుకు 
ఉగ్రుడయ్యాడు. ఆచార్యులవారి మీద పాము పగ పెంచుకొన్నాడు. తొలితరం చారిత్రక 
పరిశోధకుడు గురజాడ శ్రీరామమూర్తిగారు స్థాపించిన రాజయోగి పత్రికలో ఆచార్యులవారి 
భరతాభ్యుదయము దోషభూయిష్టమని నిందించాడు. కణ్వాశమంలో భరతునికి 
ఆచార్యులవారు విప్రాంగనలతో - జోజో నృపకుమార జోజో సుకుమార జోజో జయంత 
వసంత సుందరాకారా - అని జోలపాటలు పాడించారు. పద్య కావ్యంలో పదసాహిత్యమా 
- అని సుబ్రహ్మణ్యకవి ఆక్షేపించాడు. కాని సాహిత్యలోకము అతని నిందలను 
పట్టించుకోలేదు. పండిత సభలలో, వాదాలలో ప్రామాణిక గ్రంథంగా గుర్తించింది. కొక్కాండ 
వేంకట రత్నం పంతులు “బంగారము భరతాభ్యుదయమ'ని తన బిల్వేశ్వరీయ (ప్రబంధములో 
కొనియాడాడు. 


కాణాదం పెద్దన సోమయాజి ముకుంద విలాసానికి నకలుగా సుబ్రహ్మణ్యకవి 
భద్రాపరిణయకావ్యం వ్రాసాడు. పెద్దనగారి పలుకుబడులు, పదబంధాలు, భావాలనే 
కాకుండా డజన్లకొద్ది పద్యాలు పద్యాలను ఎత్తుకొని సుబ్రహ్మణ్యకవి తన గ్రంథంలో 
ఇరికించుకొన్నాడు. ముకుంద విలాసానికి భద్రాపరిణయం కార్చన్‌కాపీ అయింది. 
విమర్శకులు దీన్ని గ్రంథ చౌర్యమన్నారు. ఆచార్యులవారు మౌనంగా నవ్వుకొన్నారు. 
సుబ్రహ్మణ్యకవి విమర్శల పాలయ్యాడు. 

తన అమోఘమైన ప్రతిభాపాటవాలతో గంటకు నూర్లకొలది పద్యాలు 
చెప్పగలిగినవాడు, ఏకసంథా[గ్రహణముతో వేలకొలది పద్యాలు అప్పగించ గలిగిన 
ధారణారాక్షసుడు, ఒకేసారి 8 భాషలలో వ్యస్తాక్షరిని నిర్వహించగలిగిన బుద్ధిమత్తరుడు, 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 13 


నెలరోజులు తానిచ్చిన సాక్ష్యాన్ని మళ్లీ తూచా తప్పకుండా అనులోమంగాను, విలోమంగాను 
అప్పజెప్పిన హ్యూమన్‌ కంప్యూటర్‌ అయిన ఆచార్యులవారికి సంతానం లేదు. అంత 
గొప్ప మేధకు వారసత్వం లేకపోవడం దురదృష్టము. వేదాంత నరసింహాచార్యులను 
దత్తత తీసికొన్నారు. 

తన జీవితకాలంలో మాడభూషి నరసింహాచార్యులు కొడుకు కీర్తి ప్రతిష్టలను 
కొంతవరకే చూశాడు. 1872లో కొడుకుచేసిన అద్భుత శతావధానాన్ని తాను కళ్లారా 
చూడలేకపోయాడు. కారణం 1858 నాటికే నరసింహాచార్యులు విష్ణుపద సాన్నిధ్యము 
చేరుకొన్నాడు. 


కవి - రచనలు : నరసింహాచార్యులగుటించి అంతగా తెలియక పోయినా ఆయన 
రచనలు కొన్ని తెలుస్తున్నాయి. ఆయన తొలి రచన రుక్మిణీకల్యాణము. ఇది లభించుటలేదు. 
అచ్చు పడిందో లేదో కూడా తెలియడం లేదు. తొలి రచనకు సాధారణమైన పేరే 
పెట్టినప్పటికి తరువాత రచనలకు విషయప్రధానమైన అందమైన పేర్లు పెట్టాడు. నాగ్నజితీ 
పరిణయాన్ని వల్లవీపల్లవోల్లాసమనే ప్రబంధంగా వ్రాశాడు. వల్లవి అంటే గోపిక. పల్లవుడు 
అంటే విటుడు. వల్లవీ పల్లవుడు అంటే గోపికాజారుడు - అని అర్థము. వల్లవీ 
పల్లవోల్లాసము అంటే గోపికాజారుడైన శ్రీకృష్ణుని ఉల్లాసము అని అర్థము. పల్లవ శబ్దమును 
గుణించి కీ॥శే॥ వంతరాం రామకృష్ణారావు గారు కాళహస్తి మాహాత్య టీకలో ఇలా 
వ్రాశారు. పల్లవ - విటుండను నర్థముగల పల్లవ శబ్దము నిఘంటువులందు గానరాదు. 
“పల్లవికుండు = కాముకుండు, విటుండు - వాచ” - సూ.ని. “పల్లవికః = (పల్లవః 
శృంగార రసో౭_ స్యస్యాస్మిన్‌ వా పల్లవ + ఠన్‌) కాముకః - ఇతి హేమచంద్రః” (శబ్దక). 
పై వివరణను బట్టి “పల్లవః అస్య అస్తి ఇతి పల్లవః” అని సాధింపనగును. పల్లవము = 
శృంగారరసము. (“పల్లవస్సాత్‌... శృంగారే” విశ్వ) పల్లవమితనికి గలదు - అని వ్యుత్పత్తి. 
“అర్మ ఆదిభ్యోచ్‌” (పాణి) అను సూత్రముచే 'అచ్‌' ప్రత్యయము పల్లవ + అచ్‌ = పల్లవః. 
ఇది ఆయన పాండిత్యప్రొఢిమకు నికషోపలము. 

గణేశుని కథను నీలాపనిందా నివారణము అన్న కావ్యంగా వ్రాశాడు. ఈ 
కథతో జాంబవతీ, సత్యభామల పెంద్లింద్లు కూడ ముడిబడ్డాయి. కనుక నరసింహాచార్యులు 
అష్టమహిషులలో సగము మంది పెళ్లిళ్లు చేశాడు. కాని వల్లవీ కావ్యంలోనే నాగ్నజితి 
పెండ్లికి ముందు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవిందల పెళ్లిళ్లను ఒక్కొక్క 
పద్యంలో వర్ణించాడు. కావ్యాంతంలో భద్ర, లక్షణల కల్యాణము ఒక్కొక్క పద్యంలో ముగించి 
అష్టమహిషీ కల్యాణము చేశాడు. 


నీలాపనిందా నివారణము కావ్యము అట్టమీద మాడభూషి నరసింహాచార్య 


14 వల్లవీపల్లవోల్లాసము 


కృతమని ఉన్నప్పటికి అవతారికలో దేవులపల్లి సుబ్రహ్మణ్యకవి వ్రాశాడని తోపింప జేసే 
పద్యాలు ఉన్నాయి. కృతిభర్త చెలికాని వేంకట్రాయుడు తన నిండు సభలో - విఘ్ననాయకుని 
ఉదంతము వినాలని ఉంది. ఈ సభలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి - అని అడిగాడు. 
అప్పుడు అతని సోదరుడు లచ్చారావు లేచి ఇలా అన్నాడు. 


ఉ. ఏ మును నూజివీటి పురికేంగిన నాండిదె దానశూరతా 
శ్రీమహనీయకీర్తిని ప్రసిద్ధి వహించిన శోభనాద్రి రా 
ణ్ఞామకుం డప్పరాయ నరనాధుని యాజ్ఞ నృసింహసూరి ప్ర 
జ్ఞా మహిమానుభావమునం గావ్యముగా నొనరించి తెచ్చినన్‌ 

చ. విని మన యాగ్రితుండయిన వేంకటరామయసూరి భవ్యవ 
ర్తన నిరతాంతరంగుని బిరాట్ల కులీనుని సూరయార్య నం 
దనుంగని ప్రాసితెండని ముదంబున నేనన నట్లొనర్చె మీ 
రనువుగ చిత్తగించుండని యక్కృతి చెంతకుం దెచ్చి యుంచినన్‌ 


మ. నను నాత్మాశ్రిత ముఖ్యునిం ధరణిజానాథాంఘ్రి భక్తి ప్రవ 
ర్తను శ్రీ దేవులపల్లి వంశభవు సుబ్రహ్మణ్యసూరిం గనుం 
గొని మీరల్‌ మృదు గీతికా ఫణితి వాగ్గుంభంబు (శ్రావ్యంబుగా 
గను వాక్రుచ్చుండటన్న నేంజదువ నాకర్ణించి మోదంబునన్‌ 
(నీలాప 8, 9, 10 పద్యాలు) 


దీనివలన ఈ కావ్యావతారిక దేవులపల్లి సుబ్రహ్మణ్య కవి వ్రాశాదని, 
నరసింహాచార్యుల కావ్యాన్ని ఆయన నిండు సభలో గానం చేశాడని తెలుస్తున్నది. 
ఆంధ్రభాషా విలాసిని పత్రికలో ఈ కావ్యం సీరియల్‌గా వచ్చింది. ఆ తరువాత చెలికాని 
లచ్చారావు తన అముద్రితాంధ్ర గ్రంథ సర్వస్వము తరపున ముద్రించాడు. ఎన్ని ఆశ్వాసాల 
కావ్యమో తెలియదు కాని మిత్రులు శ్రీ కె. శ్రీనివాసులు (రెడ్డి) గారి వలన తొలి 35 
పద్యాలు నాకు లభించాయి. ఇది అవశ్యము ముద్రించ వలసిన కావ్యము. ఇందలి శైలి 
పౌధంగా ఉంది. 


ఇక ప్రకృత కావ్యము వల్లవీ పల్లవోల్లాసము. ఇది నాగ్నజితి వివాహము. కవి 
దీనికి ముద్దుగా వల్లవీపల్లవోల్లాసము అని పేరుపెట్టుకొన్నాడు. ఇది చాల మందిని 
ఆకర్షించింది. అతని సమకాలికుడు శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి వల్లవీపల్లవోల్లాసమనే సంస్క 
త్‌ భాణం వ్రాశాడు. మంజులాచార్యుడనే ఇంకొక కవి కూడ వల్లవీపల్లవోల్లాస మనే 
సంస్కృత భాణము ట్రాసాడని మిత్రులు ఇప్పగుంట సాయిబాబా గారు నాతో అన్నారు. 
అతడెప్పటివాడో తెలియరాలేదు. 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 15 


అష్టమహిషులు : నాగ్నజితి అష్ట మహిషులలో ఒకతె. అష్టమహిషులు ఎవరూ, 
ఏమిటి అన్న విషయంలో కొంత గడబిడ ఉంది. అష్టమహిషులతో శ్రీకృష్ణులవారికి 
పింగళిసూరన సేవలు చేయించిన తొడలు తలాడగా” (ప్రభావతీ ప్రద్యుమ్నము 2-15) 
- అన్న పద్యములోని అష్టమహిషులు - రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి, మిత్రవింద, 
కాళింది, నాగ్నజితి, లక్షణలు. దశావతార చరిత్ర (8-268), ఉత్తర రామాయణము 
(8-345) మొ॥ కావ్యాలలో ప్రసక్తమైన అష్ట మహిషులు వీరే. తాళ్లపాక చిన్నన్న వ్రాసిన 
అష్టమహిషీ కల్యాణములోను వీరే. వీరిలో నాగ్నజితికి సుదంత, సత్య - అన్న 
నామాంతరాలు కూడా ఉన్నాయి. చిన్నన్న ప్రత్యేకంగా ఆమెను సత్యకీర్తి అని పేర్కొన్నాడు. 
కొందరు నాగ్నజితి స్థానంలో నీలను చేర్చి వర్ణిస్తారు. నీల వృత్తాంతము ఆచార్య 
సూక్తిముక్తావళిలోను, హరి వంశములోను కన్పిస్తుంది. 


ఆచార్య సూక్తిముక్తావళి - కావేరీ తీరములో ఉన్న నిచుళాపురములో ధర్మవర్శుడనే 
రాజు ఉన్నాడనీ, అతనికి నీలాంశతో ఒక కూతురు పుట్టిందని, ఆమె వన విహారం 
చేస్తున్నప్పుడు అక్కడకు వచ్చిన రాజు శ్రీరంగపతి (విష్ణువుని (ప్రైమించిందని. ధర్మవర్శుడీ 
విషయమును శ్రీరంగపతితో చెప్పగా, ఆయన అనుగ్రహించి నీలను పెళ్లి చేసికొన్నాడని 
కథనము చేసింది. 


హరివంశం - కాలనేమి పుత్రులు ఏడుగురు కుంభకుని ఇంట వృషభాలై పుట్టి 
చెలరేగారు. కృష్ణుడు నందాదులతో కుంభకుని ఇంటికి వెళ్లాడు. గిబ్బలను అడచిన 
వారికి తన కూతురు నిస్తానని కుంభకుడు చెప్పాడు. కృష్ణుడా ఎద్దులను అడచి నీలతోను, 
నందాదులతోను ఇంటికి వచ్చాదని - కథనము చేసింది. ఎట్టిన ఈ కథను 55 గద్యపద్యాల 
(హరివంశము పూర్వభాగము 6వ ఆశ్వాసము 120 నుండి 174 వరకు) లో రసరమ్యంగా 
వర్ణించాడు. దీనినైదురెట్లు పెంచి కూచిమంచి తిమ్మకవి నీలాసుందరీ పరిణయమను 
అచ్చతెనుగు కావ్యమును, రాపాక లక్ష్మీపతి నీలా వివాహము అన్న ప్రబంధమును 
వ్రాశారు. తెలుగులో నీలపెండ్లిని వర్ణించిన కావ్యాలివి రెండే. 


వైష్ణవ ప్రబంధాలలో నీల గుఠటించి ఉన్నప్పటికి ఆమె అష్టమహిషి కాదు. బహు 
పురాణాలను శోధించి దశావతార చరిత్రమనే మహా ప్రబంధము వ్రాసిన ధరణిదేవుల 
రామయమంత్రి అష్టమహిషులను, నీల, రాధలను వేరువేరుగా శ్రీకృష్ణుని భార్యలుగా 
ఇలా చెప్పాడు. 


స్ప కలహాంతరిత భోజ కన్యను లాలించు, స్వాధీన పతిక సత్యను భజించు 
వాసకసజ్ఞికయౌ సుదంతను గూడు, విప్రలబ్ధనుమిత్రవింద నరయు 
ఖండితయైన లక్షణ వేండుకొను విర, హోత్మంఠితను భద్ర నూజడించుం 
గాళింది నభిసారికను జేరి కలయుం. ట్రోషిత భర్భకను జాంబవతిని జేరుం 


16 వల్లవీపల్లవోల్లాసము 


గడమ పదియాటు వేవురు కంజముఖుల, భావహావవిలాసవిభ్రమవిహార 
లలిత బిబ్బోకచకితలీలాదరస్మి, తాది శృంగార చేష్టల కలరు శౌరి 


క. నీళానీలాలక రాధాలలనను దోడితెచ్చి దయ మీజింగా 
నేలెం గులకాంతలతో, నాళీకాక్షుండు రతుల నానాగతులన్‌. 
(దశావతార రి - 260, 261) 


రామయమంత్రి అష్టవిధనాయికలను అష్టమహిషులకు అన్వయించాడు. రాధను, 
నీలను భార్యలుగా ఏలుకొన్నట్లు చెప్పాడు. అందువలన నీలకాని, రాధ కాని ఆ 
దక్షిణనాయకునికి భార్యలే కాని అష్ట మహిషులు కారని తెలుస్తున్నది. 

కాని శ్రీవైష్ణవ సంప్రదాయము ప్రకారము స్వామికి ధర్మపత్నులు ఎందరున్నా 
వారిలో శ్రీ, భూ, నీళలే ప్రధానలు. వారిని ప్రత్యేక సూక్తముల ద్వార ప్రస్తుతించింది. 
నీలా తుంగస్తన తట సుప్త ముద్చోధ్య కృష్ణం (నీళ యొక్క ఎత్తైనస్తన తటముల మీద 
నిద్రిస్తున్న కృష్ణుని మేలుకొల్పునది) అని శ్రీ పరాశర భట్టరు గోదాదేవిని స్తుతిస్తూ నీలను 
ప్రస్తావించారు. పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించినపుడు స్వామికి ప్రధాన దేవేరిగా, 
భోగపత్నిగా అవతరించింది నీళాదేవియే. ద్రావిడ సాహిత్యములో ఆమెను నప్పిన్నై - 
అని పిలుస్తారు. వైకుంఠంలో ఆమె లక్ష్మీదేవి, భూదేవులతో కలిసి నీళాదేవి అన్నపేరుతో 
వేంచేసి ఉంటుంది. 


“వైకుంఠే తు పరే లోకే శ్రీ సహాయో జనార్దనః 
ఉభాభ్యాం భూమినీళాభ్యాం సేవితః పరమేశ్వరః” 
“ఏవం భూత భూమి నీళానాయక” - మొదలైన సూక్తులవలన ఈ విషయం 
తెలుస్తున్నది. ద్రవిడ సాహిత్యంలోనే నీళప్రస్తావన కన్పిస్తుంది. 
తెలుగు సాహిత్యంలో నాగ్నజితి : క్షీణయుగము అష్టమహిషుల పెళ్లి తోరణాలతో 
కళకళ లాడింది. పరిణయాలు, అభ్యుదయాలు, విలాసాల పేర్లతో ఎన్నో పెళ్లి కావ్యాలు 
వచ్చాయి. వానిలో రుక్మిణీ పరిణయాలే అధికము. నాగ్నజితిని 17వ శతాబ్దము చివరి 


పాదం వరకు ఎవరూ తాకలేదు. దొరికినంత వరకు నాగ్నజితి పెళ్లి పుస్తకాల జాబితా 
తయారు చేశాను. చూడండి. 


. సుదంతా కల్యాణము (ద్విపద)-రాజవోలు సుబ్బారాయుడు-17వ శతాబ్ది ఉత్తరార్థము. 

| నాగ్నజితీ పరిణయము - వల్లూరు నరసింహకవి - 18వ శతాబ్దము 

. సుదంతా పరిణయము - వెలిదండ్ల అళగిరి - 18వ శతాబ్దము 

. వల్లవీ పల్లవోల్లాసము - మాడభూషి నరసింహాచార్యులు - 19వ శతాబ్దము 


యల [గ [౫ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 17 


రగ 


వీ పల్లవోల్లాస భాణము - శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి - 19వ శతాబ్దము 
వీపల్లవోల్లాసము - శ్రీనివాసాచార్యులు - 19వ శతాబ్దము 
నాగ్నజితీ పరిణయము - వేమూరి శారదాంబ - 19వ శతాబ్దము 

రాజవోలు సుబ్బారాయుని కావ్యము అలభ్యము. వల్లూరు నరసింహం కృతికి 
బ్రౌనుదొర వ్రాయించిన వ్రాతప్రతులు రెండు ప్రాచ్య లిఖిత భాండాగారం (మద్రాసులో 
ఉన్నాయి. అళగిరి, మాడభూషి కవి కావ్యాలకు కూడ బ్రౌన్‌ (వాయించిన ప్రతులు 
ప్రాచ్య. లి. భా. లోనే ఉన్నాయి. మిగిలిన వారి రచనలు అచ్చయినాగాని దొరకడం 
లేదు. 


© 
mn 
© 
౧ 


ర 


ర్‌. 
6. 
7. 


భాగవతంలో నాగ్నజితి : సంస్కృత భాగవతంలో నాగ్నజితి వివాహము 25 
శ్లోకాలలో (దశమ స్కందము ఉత్తరార్థము 58 అధ్యాయము 81 నుండి 55 శ్లోకముల 
వరకు) వర్ణింపబడింది. పోతన 19 పద్య గద్యాలలో (ఉత్తరభాగము 126 నుండి 144 
పద్యం వరకు) కథనం చేశాడు. అందలి కథ చూడండి. 


కోసల దేశాన్ని నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి నాగ్నజితి అనే 
కూతురు ఉంది. ఆ రాజు వశునంవదలో మదించిన వృషభాలు ఏదు 
ఉన్నాయి. వాటిని అణచిన వానికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. 
ఎందరో రాజులు విఫలయత్నం చేశారు. అది విని కృష్ణుడు తన సేనలతో కోసల 
దేశానికి వెళ్లాడు. తొలి చూపులోనే నాగ్నజితి అతనిని ప్రేమించింది. కృష్ణుడు రాజుతో - 
నేను సౌజన్యంతో నీ కూతురును కోరుకొంటున్నాను - అన్నాడు. అప్పుడు రాజు -నా 
కుమార్తెకీ లోకంలో నీ కంటే తగిన భర్త ఎవరున్నారు. సూర్యుడు చీకటిని పారద్రోలినట్లు 
యుద్ధంలో శత్రువులను జయించిన వీరుడివి. ఈ ఏడు గిత్తలను జయించి నా కూతురును 
చేపట్టమని అర్థించాడు. కృష్ణుడు పై వస్త్రాన్ని నడుముకు బిగించి, ఏడు రూపాలు ధరించి 
పర్వతాల వంటి ఆ గిత్తలను కుమ్మి నేలపై పడవేశాడు. రాజు ఆనందంతో నాగ్నజితీ 
కృష్ణుల పెళ్లి చేశాడు. ఇది తెలిసి, గతంలో విఫల యత్నం చేసిన రాజులు కృష్ణునిపై 
దండెత్తారు. అర్జునుడు తన పరాక్రమంతో వారిని పారద్రోలాడు. నాగ్నజితీ కృష్ణులు 
ద్వారకకు వచ్చారు. ఇదీ సంస్కృతాంధ్ర భాగవతాలలోని నాగ్నజితి వివాహము. 


ఈ కథాక్రమాన్ని మార్చకుండా, హంస నారదాది పాత్రలను సందర్భోచితముగా 
సృష్టించి మాడభూషి కవి వర్ణనా ప్రధానంగా వల్లవీపల్లవోల్లాస ప్రబంధం వ్రాశాడు. 
ఇందలి కథను చూడంది. 

కథాసంగ్రహము : పూర్వం కోసల రాజ్యం సిరిసంపదలతో తులతూగుతూ 
ఉండేది. ఆ రాజ్యాన్ని నగ్నజిత్తు అన్న రాజు ఇంద్రవైభవముతో పరిపాలిస్తున్నాడు. ఆయన 


18 వల్లవీపల్లవోల్లాసము 


కీర్తి లోకమంతా వ్యాపించింది. లక్ష్మీదేవి కరుణ వలన ఆయనకు చక్కని కొడుకులు 
పుట్టారు. కాని స్తీ సంతానం కలుగలేదు. కొడుకులు ఎంతమంది ఉన్నా కూతురు లేని 
జీవితము వ్యర్థమని మహారాణి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. లక్ష్మీదేవికి ఆమె ఎన్నో 
పూజలు, వ్రతాలు చేస్తూ ఉందేది. 


ఒకనాడు ఆమెకు కలలో లక్ష్మీదేవి ప్రత్యక్ష్యమయింది. వరం కోరుకోమన్నది. 
నీవంటి కూతురిని ప్రసాదించమని వేడుకొంది ఆమె. దేవి అనుగ్రహించింది. ఆమె 
కరుణవలన మహారాణి ఒక మంచి రోజున చందమామ వంటి పాపను కన్నది. 
అంతఃపురంలో ఆనందం వెల్లివిరిసింది. రాజు (బ్రాహ్మణులకు దానధర్మాలు విరివిగా 
చేశాడు. పాపకు శాంతి పౌష్టిక విధులను నిర్వర్తించారు. పదకొండవ రోజున సత్య - 
అని నామకరణం చేశారు. (ప్రజలు నాగ్నజితి యని, చెలులు సుదంత అని ఆమెను 
ముద్దుగా పిలుచుకొనేవారు. 


నాగ్నజితి బాల్యం ఆటపాటలతో గడిచింది. గురువుల వద్ద సంగీత సాహిత్యాలను 
అభ్యసించింది. క్రమంగా ఆమెకు యౌవనం వచ్చింది. లక్ష్మీదేవి వంటి తన కూతురుకు 
మంచి మగడెక్కడ దొరుకుతాడా అని నగ్నజిత్తు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. 


నగ్నజిత్తు ఆవుల మందలో మదించిన ఏడు గిత్తలు ఉన్నాయి. వాటికి 
మిడిసిపాటెక్కువ. పట్టబోయినవారిని కొమ్ములతో కుమ్మి, గిట్టలతో తొక్కి నుగ్గు నుగ్గు 
చేసేవి. ప్రజలాసంగతిని నగ్నజిత్తుకు చెప్పారు. వాటిని బంధించమని ఆయన 
తాళ్లు, బల్లేలతో భటులను పంపించాడు. అవి వారికి అలివి కాలేదు. అది తెలిసిన 
నగ్నజిత్తు ఆ గిత్తలను ఎవరు పడగొడతారో అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని 
ప్రకటించాడు. ఎందరో రాజులు విఫలయత్నం చేశారు. 


ఇంతలో వసంత బుతువు వచ్చింది. చివురుటాకులతో, పూలతో తోటలు కళకళ 
లాడాయి. నాగ్నజితి చెలికత్తెలతో వనవిహారము చేసింది. ప్రథమాశ్వాసము ముగిసింది. 


ఒకనాడు నాగ్నజిత్తు అంతఃపురములో బంధువులతో కొలువుతీరాడు. కూతురును 
సరసన కూర్చోబెట్టుకొని, వారితో తన కూతురుకి తగిన వరునిగుటించి ప్రస్తావించాడు. 
వాళ్లు పెళ్లి ముచ్చట్లలో పడ్డారు. అప్పుడు నారదుడు అక్కడకు వచ్చాడు. 'మా పూర్వపుణ్యము 
వలన మీ దర్శన భాగ్యము లభించిందిని నగ్నజిత్తు ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. 
మాటల మధ్యలో ఏఏ దేశాలు చూసి ఇక్కడకు వచ్చారు స్వామి - అని నారదుడిని 
అడిగాడు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తాను కృష్ణుని ద్వారకలో కొన్నాళ్లుండి ఇప్పుడు 
కోసల రాజ్యానికి వచ్చానని నారదుడు చెప్పాడు. కృష్ణుని దివ్యచరిత్రమును తెలుపుమని 
నగ్నజిత్తు అడిగాడు. కృష్ణుడు యుద్ధంలో శిశుపాల, జరాసంధులను జయించి రుక్మిణిని, 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 19 


జాంబవంతుని జయించి జాంబవతిని, సత్యభామను, కాళిందిని, విందానువిందులను 
జయించి మిత్రవిందను పెళ్లి చేసికొన్నాడని, అతని బలపరాక్రమాలను, సౌందర్యమును, 
కల్యాణ గుణాలను తనివితీరా వర్ణించి, నగ్నజిత్తు పూజలందుకొని నారదుడు 
బదరికాశ్రమానికి వెళ్లిపోయాడు. 


అదంతా విన్న నాగ్నజితి విరహంలో పడింది. ఆమె తాపాన్ని చూసి చెలికత్తెలు 
కలవరపడ్డారు. తల్లిచాటు బిడ్డవు. ఇలా ప్రేమలో పడితే సాటివాళ్లు నవ్వరా అని హితవు 
పలికారు. అయినా నాగ్నజితికి విరహం అధికమయింది. మణులతో కూడిన చంద్రకాంత 
శిలావేదిపై చివురుటాకులతో శయ్యను ఏర్పాటు చేసి ఆమెను పడుకోబెట్టారు. పన్నీరు 
కలిపిన గంధాన్ని చన్నులకు పూశారు. ఏడాకుల అరటి చెట్లనుండి జారిన కర్పూరపు 
పొడిని చల్లారు. పూల విసనకణ్జిలతో విసరి శీతలోపచారాలు చేశారు. ఇంతలో 
సూర్యాస్తమయమయింది. చీకటి పడింది. నక్షత్రాలు విరిశాయి. వెన్నెలవాన కురిసింది. 
మలయ పవనం వీచింది. కోకిలలు చిలుకలు కూశాయి. మన్నథుడు నాగ్నజితిపై 
విల్లెక్కుపెట్టాడు. ఆమె తట్టుకోలేక పోయింది. చెలులు మన్మథపూజ చేశారు. మలయ 
మారుతాన్ని చంద్రుడిని, మన్మథుని తిట్టిపోశారు. సూర్యోదయ మయింది. 


చెలులు నాగ్నజితిని ఊరడిస్తున్నారు. మానససరోవరాది సరస్సులలో భర్తతో 
విహరించి వస్తున్న ఒక ఆడుహంస ఆ వనానికి వచ్చింది. నాగ్నజితి సౌందర్యము చూచి 
ఆశ్చర్యపోయింది. ఆమె విచారానికి కారణమేమిటని చెలికత్తెలను అడిగింది. వారు 
విషయమంతా పూసగుచ్చారు. అప్పుడా హంస - నేను ద్వారకలో నివసించే హంసను. 
స్వామివద్ద నాకు చనువు ఉంది. నీ చక్కదనాన్ని ఆయనకు వర్ణించి, నీ కొంగుకు 
ముడివేస్తాను - అని మాట ఇచ్చింది. నాగ్నజితి ఊరడిల్లింది. 


జరిగినదంతా తెలిసి నాగ్నజితి తల్లి బాధపడింది. తండ్రి మాత్రము కృష్ణుడే 
నీకు భర్త అవుతాడని ఊరడించాడు. హంస తన భర్తతో ద్వారకానగరము చేరింది. 
ఇంతలో గ్రీష్మ బుతువు వచ్చింది. ఒకనాడు కృష్ణుడు అర్జునునితో వనవిహారం చేసి, 
పారిజాతము నీడను గల బంగారు వేదికపై కూర్చున్నాడు. హంస కృష్ణుని వద్దకు వచ్చి 
- స్వామీ! భూలోకమంతా చుట్టి వచ్చాను. అనుమతిస్తే విశేషాలన్నీ చెబుతానన్నది. 
హంస శరీరాన్ని నిమిరి చెప్పమన్నాడు కృష్ణుడు. అప్పుడు తను చూసిన విశేషాలన్నీ 
చెబుతూ - తాను కోసల రాజు ప్రమదావనంలో విహరిస్తున్నప్పుడు ఆ రాజు కూతురు 
నాగ్నజితిని చూశానని, ఆమె అందచందాలను వర్ణించి చెప్పింది. ఆమె విరహము, తన 
ఊరడింపు, ఆమె పంపించిన సందేశమును హంస అందంగా వివరించింది. అప్పుడు 
కృష్ణుడు అర్జునుని వైపు చూశాడు. ఆమె కోరిక నెలాగైనా నెరవేర్చాలి - అన్నాడు 


20 వల్లవీపల్లవోల్లాసము 


అర్జునుడు. నవనిధులు, నవ యౌవనము కలిగిన ఆ జవరాలు అనే రత్నముతో జతకూడుట 
నీకే తగును - అన్నది హంస. హంసార్షునుల భావాలను [గ్రహించి కృష్ణుడు సంతోషించి 
అంతఃపురానికి వెళ్లాడు. ద్వితీయాశ్వాసము ముగిసింది. 

కృష్ణుడు నాగ్నజితి స్వయంవరానికి వెళ్లాలనుకొన్నాడు. అంతలో వర్షబుతువు 
వచ్చింది. మబ్బులు, మెరుపులు, ఇంద్ర ధనుస్సులను చూసి, వాటిని నాగ్నజితి కురులు, 
శరీరము, కనుబొమలతో పోల్చుకొని విరహంలో పడ్డాడు. అక్కడ నాగ్నజితి కూడ 
విరహంలో ఉంటుందని ఊహించి, హంసాంగనను పిలిపించి ఇలా చెప్పాడు. రాబోయే 
శరత్తులో దేవతలు ఆశ్చర్యపడేటట్లుగా గిత్తలను మట్టి కరిపించి నిన్ను చేపడతానని 
నాగ్నజితికి చెప్పి, అప్పటివరకు ఆమెవద్దనే ఉండమని హంసాంగనను ఆమె భర్తతోపాటు 
కోసలకు పంపించాడు. శరదృతువు వచ్చింది. కృష్ణుడు అర్జునుడితో పరివారముతో 
కోసల బయలుదేరాడు. రైవతక పర్వతము వద్ద విడిది చేశారు. మృగయులు వచ్చి 
కృష్ణాదులను వేటకు ఆహ్వానించారు. కత్తులు, బల్లేలు, తుపాకులు, కుక్కలు, దేగలతో 
వేటకు వెళ్లారు. జంతువులను వేటాడి అలసిపోయారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. 


మరునాడు కృష్ణుడు పరివారముతో కోసల బయలుదేరాడు. ఇది తెలిసి నగ్నజిత్తు 
నగరాన్ని అలంకరింప జేశాడు. బలాలతో కృష్ణునకు ఎదురువెళ్లి సాదరంగా ఆహ్వానించాడు. 
ఇదంతా చెలికత్తెలు నాగ్నజితికి చేరవేశారు. ఆమె సిగ్గు మొగ్గలయింది. హంసతో విజ్ఞతతో 
పాలను నీళ్లను వేరు చేయగలిగిన నీవు నా గుటించి ఏవిధంగా చెప్పాలో ఆవిధంగా 
స్వామికి చెప్పమని పంపించింది. 

హంసాంగన తన భర్తతో కృష్ణుని దర్శనానికి వెళ్లింది. నాగ్నజితి సందేశాన్ని 
తెలిపింది. మీ గుణించి విన్నది మొదలు క్షణాలు యుగాలుగా గడుస్తున్న ఆమెను 
అనుగ్రహించు స్వామీ అని విన్నవించింది. కృష్ణుడు అర్జునునితో - నగ్నజిత్తు వద్దకు 
వెళ్లి మాటల నేర్పుతో నాగ్నజితిని పెళ్లికి అడిగి రమ్మని పంపించాడు. అర్జునుడు నగ్నజిత్తుకు 
కృష్ణుని సందేశం విన్పించాడు. నగ్నజిత్తు సంతోషించి ఆ పరంధామునికి కన్యాదానం 
చేస్తే నా కీర్తి ఇనుమడిస్తుంది. అయినా ఒక విషయం చెప్పాలి. నా మందలో కొండలవంటి 
7 ఆంబోతులు పుట్టాయి. వాటిని ఎవరైతే బంధిస్తారో అతనికి నా కూతురును ఇచ్చి పెళ్లి 
చేస్తానని చాటించాను. కనుక స్వామి ఆ గిత్తలను కూల్చి వీర్యశుల్మ అయిన నా కూతురుని 
స్వీకరించి నన్నానందింపచేయాలి” - అని విన్నవించాడు. 


నగ్నజిత్తు గిత్తలను రప్పించాడు. కృష్ణుని చూడగానే అవి కయ్యానికి కాలు 
దువ్వాయి. కృష్ణుడు వాటినన్నిటిని అన్ని రూపాలలో ఎదుర్మొన్నాడు. నేలకూల్చాడు. 
దేవతలు పూలవాన కురిపించారు. నగ్నజిత్తు అనందంతో కృష్ణుడిని పెళ్లీకొడుకును 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 21 


చెయ్యమని అర్జునుడికి పురమాయించాడు. కోసల నగరాన్ని అందంగా అలంకరించారు. 
నాగ్నజితిని పెళ్లికూతురును చేశారు. కృష్ణుడిని పెళ్లికొడుకును చేసి ఏనుగు మీద ఊరేగించి 
పెళ్లి మండపానికి తీసికొని వచ్చారు. పెళ్లి నాలుగు రోజులు వైభవంగా జరిగింది. 
మామగారిచ్చిన కట్నకానుకలతో, భార్యతో కృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు. గతంలో 
గిత్తలతో పోట్లాడి ఓడిపోయిన రాజులు కృష్ణునిపైకి దండెత్తారు. అర్జునుడు వాళ్లనెదుర్శొని 
మట్టికరిపించాడు. మధ్యాహ్నమయింది. ఒక నదీతీరంలో ఉన్న అందమైన వనంలో 
విడిది చేశారు. తాటిచెట్లనుండి కారుతున్న మధుధారలు (కల్లు) చూచి యాదవులకు 
నోరూరింది. మధుపానం చేశారు. కృష్ణుని కీర్తిస్తూ ఆడి పాడారు. ఆ రాత్రి అక్కడే 
గడిపారు. 


మరునాడు బలరామాదులు స్వాగతం పలుకగా నాగ్నజితీకృష్ణులు ద్వారక 
ప్రవేశించారు. మేళతాళాల మధ్య అంతఃపురంలో తల్లిదండ్రుల దీవెనలు తీసికొన్నారు. 
సాయంత్రమయింది. వధూవరుల తొలిరాత్రిని ఏర్పాటు చేశారు. చెలికత్తెలు నాగ్నజితికి 
చెప్పవలసినవి చెప్పి పంపించారు. వధూవరులు తొలి సమాగమము జరిగింది. తెల్లవారింది. 
చిలుకలు మేలుకొలుపులు పాడాయి. 


ఇలా రోజులు గడుస్తు ఉండగా హేమంత బుతువు వచ్చింది. ఆ చలిరాత్రులలో 
నాగ్నజితీకృష్ణులు సుఖరాత్రులు గడిపారు. తర్వాత కృష్ణుడు భద్ర, లక్షణలను కూడ పెల్లి 
చేసికొని అష్ట మహిషులతో ద్వారకానగరమును పాలించెను. తృతీయాశ్వాసము ముగిసింది. 


మూలంలో 25 శ్లోకాలలో ఉన్న ఈ కథను మాడభూషి కవి వర్ణనలతో చాలా 
రెట్లు పెంచి 615 పద్య గద్యాల ప్రబంధంగా వ్రాశాడు. ఈ నాగ్నజితి పెళ్లి కథ తెలుగు 
హరివంశంలోని నీల పెండ్లి కథను పోలినది. నీల పెండ్లి కథ సంస్కృత హరివంశములో 
లేదు. సంస్కృత భాగవతం లోని నాగ్నజితి వృత్తాంతాన్ని ఎట్టన నీలాసుందరీ పరిణయముగా 
మార్చాడు. భాగవతంలోని నాగ్నజితి హరివంశంలో నీల అయింది. నగ్నజిత్తు యశోద 
అన్న కుంభకుడైనాడు. 


భాగవతంలోని నాగ్నజితి పెళ్లి కథలో లేని జిగిబిగి హరివంశము లోని నీల 
పెండ్లి కథలో ఉండడం విశేషం. భాగవతంలో కృష్ణుడు రాజు. రాజైన కృష్ణుడు గిత్తలను 
గెలిచి నాగ్నజితిని పెళ్లి చేసికోవడం ఉచితం అనిపించుకోదు. హరివంశంలో నీల పెళ్లినాటికి 
కాళీయ మర్దనము జరుగలేదు. కృష్ణుడు అప్పటికి రాజు కాలేదు. పైగా కాలనేమి కొడుకులు 
7 గురు కృష్ణునిపై పగతో కుంభకుని ఇంట గిత్తలుగా పుట్టారని హరివంశము 
కథాప్రారంభము (పూర్వభాగము 6-124) లోనే ఘంటా పథంగా చెప్పింది. కనుక 
కృష్ణునికి కోడెల కయ్యము తప్పనిసరి. కార్యకారణ సంబంధం ఇక్కడ ఉన్నంత బలంగా 


22 వల్లవీపల్లవోల్లాసము 


భాగవత కథలో లేదు. నీల పెళ్లి నాటికి కూచిమంచి తిమ్మకవి కృష్ణుడిని 16 ఏళ్లవాడని 
చెప్పాడు. 

వర్ణనలు : భాగవత కథలోని లోపాన్ని పట్టించుకోకుండా మాడభూషి కవి ఆ 
కథను యథాతథంగా తీసికొని హంస, నారద పాత్రలను సృష్టించి ప్రబంధ వర్ణనలతో 
వల్లవీపల్లవోల్లాస ప్రబంధం వ్రాశాడు. తన సమకాలికులందరు ద్వర్థులు, త్ర్యర్థులు, 
శ్లేషలు, యమకాలు, అచ్చతెలుగులు, నిరోష్టాలు, నిరూష్మాలే మహాకావ్య లక్షణాలుగా 
భావించి కావ్యాలు వ్రాస్తూ ఉంటే తాను మాత్రము అల్లసాని పెద్దనాదులు రాణించిన 
మనోహర వర్ణనలు చేసుకుంటూ భావోద్రేకాలకు, మానసిక బలహీనతలకు లోనుకాని 
ఒక సాధారణ ప్రబంధాన్ని రమణీయంగా వ్రాశాడు. మూలంలో లేని హంసార్దున 
రాయబారాలను సృష్టించాడు. వినుకలి వలన ఏర్పడిన ప్రేమ, వియోగము, విప్రలంభ 
శృంగారమును అతివేలము చేసి కావ్యాన్ని శృంగార మయం చేశాడు. వర్ణనా వ్యామోహము 
మేర మీరనందువలన కావ్యం రసరమ్యమయింది. అందలి వర్ణనలను చూడండి. 


1. పుర వర్ణన (1 ఆ 50 నుండి 66), 2. నగ్నజిత్తు వర్ణన (1-67 నుండి 
72), 3. లక్ష్మీదేవి వర్ణన (1-79), 4 గర్భిణీ స్తీ వర్ణన (1-89), 5. నాగ్నజితి 
బాల్యము (1-91 నుండి 96), 6. నాగ్నజితి యౌవనము (1-97, 98), 7. వసంత 
బుతువర్ణన (1-108 నుండి 115), 8. వనవిహారము (1-117 నుండి 138), 9. 
నారద తీర్థయాత్రల వర్ణన (2-11 నుండి 13), 10. ద్వారకా పుర వర్ణన (2-16 
నుండి 25 వరకు), 11. శ్రీకృష్ణ లీలా వర్ణనము (2-28 నుండి 35 వరకు), 12. 
శ్రీకృష్ణ సౌందర్య వర్ణన (2-36 నుండి 52), 13. నాగ్నజితి విరహము (2-57 నుండి 
67), 14. శీతలోపచారాలు (2-86), 15. సాయంకాల వర్ణన (2-87 నుండి 93), 
16. ఉపాలంభనలు (2-97 నుండి 109), 17. సూర్యోదయము (2-113 నుండి 
118), 18. (గ్రీష్మ బుతువర్ణన (2-159 నుండి 169), 19. నాగ్నజితి సౌందర్యవర్ణన 
(2-177 నుండి 201), 20. వర్ష బుతువు (8-8 నుండి 7), 21. శరదృతువు 
(3-23, 27, 28), 22. ప్రయాణము (3-29 నుండి 42), 23. రైవతక పర్వతవర్ణన 
(3-42), 24. వేట (3-43 నుండి 68), 25. వివాహము (3-102 నుండి 152), 
26. మధుపానము (8-170 నుండి 173), 27. పురప్రవేశ వర్ణన (8-174 నుండి 
181), 28. పడకగది ముచ్చట్లు (8-189 నుండి 201), 29. సంభోగ శృంగారము 
(3-204 నుండి 212), 30. సంభోగానంతర కృష్ణుని వర్ణన (8-217), 31. 
సంభోగానంతర నాగ్నజితి (3-221), 32. హేమంత బుతువు (3-231 నుండి 237), 
33. హంస దౌత్యము (2-176 నుండి 219), 34. అర్జున దౌత్యము (3-87, 88), 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 23 


85 అరణ్య వర్ణన (3-42), 36. కోడెల కయ్యము (2-97 నుండి 99), 37. గిత్తల 
వర్ణన (1-100). 


ఆలంకారికులు చెప్పిన ప్రబంధవర్ణనలను దాదాపు సమగ్రంగా కలిగిన ఏకైక 
ప్రబంధమిది. తీర్ధయాత్ర, ప్రయాణము వంటి మారుమూలవర్ణనలను సందర్భము 
చూచుకొని కవి జాగ్రత్తగా చొప్పించాడు. వర్ణనల సంఖ్య ఎక్కువే కాని, కవి వాటిని 
పొదుపుగానే వర్ణించాడు. వర్ణనల సంఖ్య బాగా పెరగడం వలన కాబోలు నది, అరణ్యము, 
కుమారోదయము వంటి వర్ణనలకు అవకాశం ఉన్నా వర్ణించలేదు. 


గిత్తల ఆకారాలు, కయ్యము వర్ణనలలో కవికి మంచి అవకాశం, సందర్భము 
ఉన్నప్పటికి అంత తీవ్రంగా వర్ణించలేదు. కవి స్వభావము అందుకు కారణం కావచ్చును. 
ఇందలి వర్ణనలను బట్టి ఈ కవి మృదుస్వభావుడని, కోమలమైన హృదయం కలవాడని, 
మితభాషి అని, తీవ్రమైన పోకడలను ఇష్టపడేవాడు కాదని ఊహించవచ్చును. 


ఇతని వర్ణనలలోను, సమాసాలలోను, పదగుంభనములోను, భావుకతలోను 
మార్దవమెక్కువ. శబ్దకారిన్యమంతగా కన్పించదు. పురవర్ణనలలో మాత్రము కొంత 
శబ్దప్రాఢిమ కన్పిస్తుంది. ఇందులో కవి మూడు పురవర్ణనలను చేశాడు. 1835 నాటి 
నూజివీడు పురమును అవతారికలో కవి ప్రాఢంగా వర్ణించాడు. 


స్ప ద్విజరాజకేతన ద్విజరాజధర సితద్విజవాహ సన్నిభ ద్విజగణంబు 
కార్తవీర్యార్దున కార్తికేయార్లున కీర్తిత క్షత్రియ వర్తనంబు 
రాజీవదర మహారాజీవ నిధి రాజరాజ సమ్మిత వణిగ్రాజితంబు 
కర్షణాంచిత బాహు ధర్షిత వైరి సంకర్షణామిత సత్వ కర్షకంబు 
గీ. చటుల విక్రమ పటురటదృటచయంబు, 
నటవిట[్రేణి రంజిత నరచయంబు, 
మత్త వేదండ తండంబు, మహిత చక్రి, 
తురగ నికరంబు నూజివీట్సురవరంబు (1-12) 


నూజివీడు పురములోని (బ్రాహ్మణులు ద్విజరాజకేతన (గరుత్మంతుని జెండా 
గుర్తుగా గల విష్ణువును), ద్విజరాజధర (వాసుకిని ఆభరణముగా ధరించిన శివుడిని), 
సితద్విజవాహ (తెల్లని హంసను వాహనముగా కలిగిన బ్రహ్మను) సన్నిభులు. అంటే 
వారు త్రిమూర్తులను పోలినవారని అర్థము. 

ఆ పురములోని క్షత్రియుల శౌర్యము కార్తవీర్యార్జున కార్తికేయార్జ్డున కీర్తితము. 
(కార్తవీర్యుడు, కుమారస్వామి, అర్జునుడు వంటి మహావీరులచే కీర్తింపబడినది. ) అంటే 
ఆ రాజులు గొప్ప పరాక్రమవంతులు. 


24 వల్లవీపల్లవోల్లాసము 


ఆ పురములోని వైశ్యులు రాజీవదర మహారాజీవనిధి రాజరాజసమ్మితులు. 
(పద్మము, శంఖము, మహాపద్మము వంటి నవనిధులు కలిగిన కుబేరునితో సమానమైన 
సంపదలు కలిగి విరాజిల్లుచున్నారు. ) 


ఆ పురములోని రైతులు కర్షణాంచిత బాహుధర్షిత వైరి సంకర్షణామిత సత్వులు 
(నాగలి గల చేతులతో శత్రువులను శిక్షించిన బలరాముని మించిన శక్తి కలవారు.) 


అంతే కాదు ఆ నగరము చటుల విక్రమ పటురటత్‌భట చయంబు కలిగినది. 
(తీవ్రమైన పరాక్రమము పరుషంగా ధ్వనించే భటులు కలిగినది.) నటవిట[శేణీ రంజిత 
సంచయంబు (నటులు, విటులతో (ప్రజలను రంజింపజేయునది. ) మత్తవేదండ తండంబు 
(మదించిన ఏనుగుల గుంపును కలిగినది.) మహితచక్రి తురగ నికరంబు (గొప్ప గొప్ప 
రథాలు గుట్టాలు కలిగినది) - అని అర్థము. ఈ పద్యంలో కవి సీస పాదాలలో 
చాతుర్వర్థాలను గీత పాదాలలో చతురంగ బలాలను వర్ణించాడు. 


అప్పటివరకు కోర్టువారి వశంలో ఉన్న ఆ సంస్థానం అప్పుడే శోభనాద్రి 
అప్పారావు గారి పరమయింది. ఆ ఆనందోత్సాహంలో కవి నూజివీడు పురాన్ని ప్రబంధ 
నగరంగా వర్ణించాడు. అయితే అప్పటి సామాజిక స్థితిగతులను కవి స్పృశించలేదు. 


అవతారికలో నూజివీడు పురాన్ని వర్ణించిన కవి, కావ్యంలో రెండు నగరాలను 
వర్ణించాడు. అవి కోసల, ద్వారకలు. కథ కోసలనగర వర్ణనతో ప్రారంభమవుతుంది. ఈ 
నగరాన్ని కవి 17 పద్యాలలో రమణీయంగా వర్ణించాడు. అందలి తొలి పద్యాన్ని చూడండి. 


సీ లసదాగమస్ఫూర్తి వెసం బూని హంసార్వ 


సరణులై తనరు భూసురులు హరులు 
తేజోబలోద్ధతి దిక్కుంభినీశుల 

కెరలి రంజిల్లు భూవరులు కరులు 
కమనీయ నవరత్న కాంచన చక్రకో 

టులను శోభిల్లు వైశ్యులు రథములు 
పరమ ధర్మాభాతి పరజీవన క్షేత్ర 

దారతం దగిన పాదజులు భటులు 

గీ, రమ్య సుమనః ప్రమోదాంగ రాగలలిత, 

పల్లవావాప్తిచే మించు ప్రౌధవార 
కాంత లారామములు గల్లి ఘనత నొందె, 
భూస్థలిం గరంబు కోసలపురవరంబు (వల్లవీ 1-52) 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 25 


ఈ పద్యంలో కవి ఒక విశేషణానికి రెండు విశేష్యాలను అన్వయించాడు. 
లసదామ స్పూర్తి వెసంబూని హంసార్వసరణులై తనరు బ్రాహ్మణులు, గుజ్టాలు ఆ నగరంలో 
ఉన్నాయి. అంటే - ప్రస్ఫుటమైన వేదస్ఫూర్తిని ధరించి హంసార్వ (హంసవాహనుడైన 
బ్రహ్మ యొక్క పద్ధతి కలవారై బ్రాహ్మణులు ప్రకాశిస్తున్నారు. అంటే బ్రహ్మను పోలిన 
వారని అర్థము. ఆ నగరంలోని బ్రాహ్మణులు వేదవిద్యను చక్కగా అభ్యసించిన వారని 
భావము. గుజ్టాల పరంగా - ఉజ్జ్వలమైన గమన నైపుణ్యం కలిగి హంసార్వసరణి నున్నవి. 
(సూర్యరథాశ్వాలను పోలినవి) ఆ నగరములోని గుజ్టాలు. 


తేజోబలోద్ధతి దిక్కుంభినీశుల కెరలి రంజిల్లు క్షత్రియులు, ఏనుగులు ఆ నగరంలో 
ఉన్నాయి. అంటే - బలపరాక్రమాల గర్వముతో అష్టదిక్పాలకులను మించి భాసించు 
క్షత్రియులు కలరు. ఏనుగుల పరంగా - గొప్ప బలము, దేహము బెద్ధత్యముతో దిగ్గజాలను 
మించి శోభించు ఏనుగులు ఆ నగరంలో ఉన్నాయి. 


కమనీయ నవరత్న కాంచన చక్రకోటలను శోభిల్లు వైశ్యులు, రథాలు ఆ నగరంలో 
ఉన్నాయి. వైశ్యుల పరంగా - మిలమిల మెరిసే మరకత మాణిక్యాదులుగా గల నవరత్నాలు, 
బంగారు నాణెములు కోటానుకోట్లుగా గల వైశ్యులు ఆ నగరంలో ఉన్నారు. రథాల 
పరంగా - కన్నులు మిరుమిట్లు గొలిపే నవరత్నాలు పొదిగిన బంగారు చక్రాలచే శోభిస్తున్న 
రథాలు ఆ నగరంలో ఉన్నాయి. 


పరమ ధర్మాభాతి పరజీవన క్షేత్ర దారతందగిన శూద్రులు, భటులు ఆ నగరంలో 
ఉన్నారు. శూద్రుల పరంగా - మంచి ధర్మము కలిగిన పద్ధతులతో వర్షాధార భూములను 
సాగుచేయగలిగిన శూద్రులు ఆ నగరంలో ఉన్నారు. భటుల పరంగా - పదునైన కత్తుల 
తళతళలతో శత్రురాజ్యాలను గెలుచు సామర్ధ్యము గల భటులు ఆ నగరంలో ఉన్నారు. 


రమ్య సుమనః ప్రమోదాంగ రాగ లలిత పల్లవావాప్తిచే మించు ప్రొఢవార 
కాంతలు, ఆరామములు ఆ నగరంలో ఉన్నాయి. వారకాంతలపరంగా - అందమైన 
పూలతో, పరవశము కలిగించే లేపన ద్రవ్యాలతో సుందరులైన విటుల పొందుతో 
మిసమిసలాడే ప్రొఢవార కాంతలు ఆ నగరంలో ఉన్నారు. ఉద్యానవనాల పరంగా - 
ఇంపైన పూల పరిమళాలతో, మెత్తనైన ఎట్టని చివుళ్లతో శోభించు అందమైన వనాలు ఆ 
నగరంలో ఉన్నాయి. ఇన్ని శోభలతో ఆ కోసల నగరం భూమి మీద ఘనత వహించిందని 
కవి గొప్పగా వర్ణించాడు. 


అంతటితో ఆగలేదు. ఆ నగరము శ్రీవిలాస లలితమై సముద్రునితో పోలుతుందని 
ఇలా శ్లేషించాడు. 


26 వల్లవీపల్లవోల్లాసము 


గీ. భవ్యగుణరత్న బహుసుధా భవన రాజ 
మండలోదయ సదనంత మహిత భోగ 
లసిత పురుషోత్తమ శ్రీ విలాస లలిత 
మగుచు విలసిల్లై నప్పుర మబ్ధికరణి. (వల్లవీ 1-53) 
శ్రేష్టమైన రత్నసౌధాల సమూహము యొక్క సమృద్ధిచేత, అంతులేని భోగాలు 
కలిగిన ఉత్తమ పురుషులతోను, సిరిసంపదలతోను సముద్రము వలె కోసల రాజ్యము 
విలసిల్లుచున్నదని కవి వర్ణించాడు. 


ఇందలి శ్లేష - జాతిరత్నాలకు, అమృతమునకు, చంద్రబింబమునకు పుట్టుక 
అయినది, ఆదిశేషుని విశాలమైన పడగ నీడన విరాజిల్లుతున్న విష్ణువు, లక్ష్మి దేవుల 
విలాసములతో శోభాయమానంగా ఆ నగరము సముద్రము వలె ఒప్పుచున్నదని కోసల 
నగరాన్ని కవి సముద్రముతో శ్లేషించాడు. 


కోసల నగరాన్ని సముద్రంతో శ్లేషించి వర్ణించినప్పటికీ కవికి తృప్తి కలుగలేదు. 
మానససరోవరంతోను, వసంతముతోను, రామాయణముతోను, సముద్రముతోను మరలా 
శ్రేషించాడు. 


పీ రాజహంస విలాస రాజమానాంగమై 


బహుజీవనావాప్తి భవ్యమగుచు 
లసమాన పల్లవోల్లాస సంవాసమై 
సమదానురాగిణీ సదనమగుచు 
రమణీయ గుణశాలి రామాభిరామమై 
భరతగోష్టీసమాభరితమగుచుం 
బురహూతగణనీయ పురుషోత్తమహితమై 
లక్ష్మీ విహారాభిలలితమగుచు 
గీ. మానససరోవసంతరామాయణాంబు, 
నిధులతో సామ్యమొంది సేవధి విశేష 
మహితగోపురసౌధ హర్య ప్రసక్తి, 
నలరు నన్నగరీవర మనవరతము. (వల్లవీ 1-67) 
రాజహంస విలాస రాజమానాంగమై బహుజీవనావాప్తి భవ్యమగుచు ఆ నగరము 
మానససరోవరముతో సామ్యము పొందినది. అంటే రాజహంసల క్రీడలతో విలసిల్లుతూ 
విస్తారమైన నీరులను కలిగి ఆ నగరము అందమైన మానస సరోవరమును పోలినది. 
రాజగ్రేష్టుల విలాసములతో విలసిల్లుతూ అనేక వృత్తులకు ఆ నగరము నెలవై ఉన్నదని శేష 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 27 


లసమాన పల్లవోల్లాస సంవాసమై సమదానురాగిణీ సదన మగుచు ఆ నగరము 
వసంతముతో సామ్యము పొందినది. అంటే - అందమైన చివురుటాకుల వికాసము 
కలిగి చిక్కని ఎజ్బదనములకు స్థానమవుతూ ఆ నగరము వసంత బుతువును పోలినది. 
అందమైన విటుల సంతోషములకు నెలవై ప్రమదానురాగాలు కలిగిన వారకాంతలకు ఆ 
నగరము స్థానమైనదని శ్లేష 


రమణీయ గుణశాలి రామాభిరామమై భరతగోష్టీ సమాభరితమగుచు ఆ నగరము 
రామాయణముతో సామ్యము పొందినది. అంటే - మంచి గుణములు కల శ్రీరామునితో 
మనోహరమై భరతాదుల ముచ్చట్లతో నిండిన ఆ నగరము రామాయణమును పోలినది. సుగుణ 
సంపన్నమైన స్త్రీల మనోహరమైన నాట్యకేళులతో ఆ నగరము అభిరామమైనదని శ్లేష 


పురుహూత గణనీయ పురుషోత్తమ హితమై లక్ష్మీ విహారాభిలలిత మగుచు ఆ 
నగరము అంబునిధితో సామ్యము నందినది. అంటే - ఇంద్రాదులు పూజించు 
శ్రీమహావిష్ణువుకు తగిన దగుచు, లక్ష్మీదేవి విహరించుటకు తగిన మనోహర ప్రాంతమయిన 
ఆ నగరము క్షీరసముద్రమును పోలినది. వైభవంలో ఇంద్రునకు సాటిరాగల ఉత్తమ 
పురుషులకు స్థానమై సిరిసంపదలు కొలువై ఉన్న శుభకర ప్రాంతమా నగరమని శ్లేష 


ఆ నగరము మానస సరోవరము తోను, వసంతముతోను, రామాయణము 
తోను, సముద్రముతోను పోల్చదగినదై నిధులతోను ఎత్తెన గోపురాలతోను, సౌధాలతోను, 
హర్య్యాలతోను అలరారుచున్నదని కవి వర్ణించాడు. 


సాధారణంగా అన్ని ప్రబంధాలలోను కనిపించే కస్తూరి కలిపిన పన్నీటి జల్లులతో 
తడిసిన బజారులు, ముత్యాల ముగ్గులు, నల్ల కలువల తోరణాలు వ్రేలాడే వైదూర్య 
స్తంభాలు, కర్పూర చందన అగరు ధూపాలు పరిమళించే రాజవీథులు, శుకపికాల 
స్వరాలతో, అందమైన పూలతో, మృదువైన చివుళ్లతో నిండిన ఉద్యాన వనాలు, సరసులతో 
శ్లేషలతో గడుసుగా సమాధానం చెప్పే పుష్పలావికలు ఈ ప్రబంధంలోను కనిపిస్తారు. 
ప్రబంధాలలో తరచుగా కన్పించని చిగురు బోడుల వర్ణనను కవి పరస్పర విరుద్ధమైన 
భావాలతో సొగసులద్దుతూ చిత్రంగా వర్ణించాడు. 
సీ శారద పూర్ణిమా చంద్రబింబాస్యలై 
యలకాంధ తమసంబు ననుకరించి 
మదకీర కోకిల మంజులవాణులై 
పక్వబింబాధర ప్రాప్తిం గాంచి 
తనరారు మృగరాజ తనుమధ్యసీమలై 
కరికుంభ వక్షోజ గరిమం బెంచి 


28 వల్లవీపల్లవోల్లాసము 


బిసనాళ మృదుబాహులసమానలై రాజ 
హంసయానంబుల నతిశయించి 
గీ. చంద్రికాస్మిత సాంద్రలై చరణనయన, 
వారిజంబుల విలసిల్లి వన్నెకెక్కి 
చిత్రలావణ్య గణ్యతం జిగురుబోడు, 
లాపురంబున విహరింతు రేంపుమీజి. (వల్లవీ 1-56) 


ఆ నగరంలోని పడుచు పిల్లలు శారద పూర్ణిమా చంద్ర బింబాస్యలై కూడ 
(శరత్తులోని పున్నమినాటి చంద్రబింబము పాటి ముఖము కలిగిన వారయి కూడ) అలకాంధ 
తమసమును అనుకరించారు (ముంగురులు అనే చీకట్లను అనుసరించారు) చందమామ 
చీకట్లను కబళిస్తుంది. కాని ఇక్కడ ఇవి రెండు ఒక చోట ఉన్నాయి. అంటే వారి ముఖాలు 
చంద్రబింబాలు అనీ, ముంగురులు చీకటివలె నలుపని అర్థము. 


మదకీరకోకిల మంజుల వాణులై కూడ (మదించిన చిలుక, కోకిలల వంటి 
మనోహరమైన పలుకులు కలవారై నప్పటికి), పక్వవింబాధర ప్రాప్తి గాంచిరి (పండిన 
దొండపండు వంటి పెదవులు కలిగి ఉండిరి). కీరములకు కోకిలలకు పక్వబింబములు 
ఆహారము. కనుక అవి పక్వబింబాలను కబళించాలి. కాని ఇక్కడ రెండూ ఒకేచోట ఉ 
న్నాయి. అంటే ఆ చిగురు బోడుల పలుకులు మిక్షిలి ముద్దుగొలుపునని, వారి పెదవులు 
దొండపండ్ల వలె ఉన్నాయని అర్థము. 


తనరారు మృగరాజు తను మధ్యలై కూడ (వారు సింహము వంటి నడుము 
కలవారైనప్పటికి) కరికుంభవక్షో జ గరిమను బెంచిరి (ఏనుగు కుంభస్థలమును పోలిన 
ఎత్తైన స్థనములను కలిగి ఉండిరి). సింహము ఏనుగు కుంభస్థలము మీదికి లంఘిస్తుంది. 
కాని ఇక్కడ రెండూ ఒక్కచోటే ఉన్నాయి. అంటే వారి నడుము సింహము నడుము వలె 
సన్నమని, చన్నులు ఏనుగు కుంభస్థలము వలె ఉన్నతములని అర్థము. 


బిసనాళ మృదుబాహు లసమానలై కూడ (వారు తామర తూడుల వంటి 
మృదువైన చేతులు కలిగినప్పటికి), రాజహంస యానంబుల నతిశయించిరి (రాజహంస 
నడకలతో ఒప్పుచున్నారు). హంసల కాహారము తామర తూడులు. అవి రెండూ ఆమెలో 
ఇప్పుడు ఒకే చోట ఉన్నాయి. అంటే కరములు మృణాల నాళములవలె ఉన్నాయి. ఆమె 
నడకలు రాజహంస నడకలవలె మనోహరమని అర్థము. 


చంద్రికాస్మిత సాంద్రలైకూడ (వారు వెన్నెలల వంటి చిరునవ్వులు కలిగిన 
వారైనప్పటికి) చరణనయన వారిజంబుల విలసిల్లిరి (పద్మములవంటి పాదాలతో, కన్నులతో 
విలసిల్లిరి). వెన్నెలకు, పద్మములకు విరోధము కవిసమయ ప్రసిద్ధము. పద్మబాంధవుడు 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 29 


సూర్యుడు, కలువటేడు చంద్రుడు. అవి రెండు ఆమెలోనే ఉన్నాయి. అంటే వారి నవ్వులు 
వెన్నెలలని, కన్నులు, పాదాలు పద్మముల వంటివని అర్థము. 


ఈవిధంగా ఆ నగరంలోని చిగురుబోడుల చిత్ర లావణ్యగణ్యత (ఆశ్చర్యకరమైన 
లావణ్యము చేత వన్నెకెక్కి తో విలాసంగా విహరిస్తూ ఉంటారు. 


లావణ్యము - అంటే (Beauty, lovliness; a pearl white color.), 
సౌందర్యము, ముక్తాఫలచ్చాయా వదంగ దృశ్యమాన కాంతి, ముఖ కాంతి విశేషము - 
అని (బ్రౌన్‌ దొర వివరించాడు. 


శబ్దకల్పద్రుమము లావణ్యము అంటే - 
ముక్తాఫలేషు చృాయాయా, స్తరళత్వమివాంతరా 
ప్రతిభాతి యదంగేషు, తల్లావణ్యమి హోచ్యతే. 

- అని చెప్పిందని పాండురంగమావోత్యవ్యాఖ్యలో కీ.శే. వంతరాం 
రామకృష్ణారావుగారు (3వ ఆశ్వాసము పుట 279) వ్రాశారు. ఈ శ్లోకాన్ని బట్టి - 
లావణ్యము అంటే ముత్యముల యందువలె నవయవముల యందు ప్రతిఫలించు నట్టి 
కాంతి విశేషము - అని సూర్యరాయాంధ్ర నిఘంటువు అర్థము చెప్పింది. ధ్వన్యాలోక 
కర్త ధ్వని గుటించి చెబుతూ లావణ్యాన్ని ఇలా ప్రస్తావించాడు. 

యత్తత్‌ ప్రసిద్ధావయవాతిరిక్తం 
విభాతి లావణ్యమివాంగనాసు. 

యౌవనంలో ఉన్న స్తీ శరీరమంతా వ్యాపించి ఉన్న కాంతి విశేషాన్ని 
లావణ్యమంటారని చెప్పాడు. బ్రౌనుదొర సరైన అర్ధమే చెప్పాడు కాని ముఖకాంతి విశేషము 
- అని అనకుండా ఉండవలసినది. 


సాధారణంగా పురవర్ణనలో పురము, కోటలు, మేడలు, రాజవీథులు, 
పుష్పలావికలు, ఏనుగులు, గుజ్టాలు మొదలైన వర్ణనలు ఉంటాయి. మన కవులు వీటిని 
కనీసము ముఫ్పై నలభై పద్యాలలో వర్ణిస్తూ ఉంటారు. కాని మాడభూషి కవి మాత్రము 
కేవలము 16 పద్యాలలోనే కోసల పురమును వర్ణించాడు. అందులోను పురవర్ణనలో 
కీడాపర్వతాల లో కిన్నరులు విహరిస్తారని ఏ కవీ ప్రస్తావించని కిన్నరులను ప్రత్యేకంగా 
ఒక పద్యంలో ఇలా వర్ణించాడు. 


శా. నీదాంతస్థిత కేకి కోకిల శుకానీక స్వనానోకహ 
క్రీడాభూధర కూటకోటి విలసద్చీమంజు కుంజంబులన్‌ 
జోడుం బాయక కిన్నరుల్‌ సతులతో సూనాస్త్ర సంప్రీతిగాం 


గ్రీడా తత్పరులై సుఖింతురు గత వ్రీడాత్ములై తత్పురిన్‌ (వల్లవీ 1-58) 


30 వల్లవీపల్లవోల్లాసము 


ఆ నగరంలో అందమైన క్రీడా పర్వతాలున్నాయి. వాటిమీద మహావృక్షాలు ఉ 
న్నాయి. ఆ వృక్షాల కొమ్మల మీద ఉన్న గూళ్లలో ఉన్న నెమలి, కోకిల, చిలుకల సమూహాలు 
మనోహరంగా కూస్తూ ఉంటాయి. అటువంటి క్రీడాపర్వతాల కొండ కొమ్ముల అంచున 
అందమైన పూపొదరిండ్లు ఉన్నాయి. అందులో కిన్నరులు తన సతులను జంట 
విడువకుండా సిగ్గువిడిచి మన్మథ క్రీడలలో మునిగి తేలుతూ ఉంటారు - అని అర్థము. 


కిన్నరులు - ఒక విధమైన దేవయోని విశేషము. కిన్నరులు, కింపురుషులు, 
గంధర్వులు మొదలైన వారంతా దివ్యులు. కిన్నరుల స్వరూపము విషయంలో కవులలో 
రెండు మతాలున్నట్లుగా తెలుస్తున్నది. 
కిన్నరుడు అంటే - నరముఖమును, అశ్వశరీరమును గల దేవయోని విశేషమని 
- సూర్యరాయాంధ్ర నిఘంటువు అర్థము చెప్పి - 
“బింబోష్టం బహుమనుతే తురంగవక్ర - 
శ్చుంబంతం ముఖమిహ కిన్నరం ప్రియాయాఃి 


- అన్న శిశుపాల వధ (4-38) శ్లోకాన్ని ప్రయోగంగా ఇచ్చింది. ప్రియురాలి 
దొండపండు వంటి పెదవిని ముద్దాడు కిన్నరుని (మనిషితల, గుజ్బం శరీరం కలవానిని) 
చూచి, తురంగవక్రుడు గంధర్వుడు మెచ్చుకొంటున్నాడు - అని వ్యాఖ్యాతలీ శ్లోకానికి 
అర్థము చెప్పారు. ఇందువలన గంధర్వులు అశ్వముఖులని, కిన్నరులు నరముఖులని 
తెలుస్తున్నది. 

కాని సూర్యశతకంలో మయూరుడు కిన్నరులను అశ్వముఖులుగా వర్ణించాడు. 


మార్గోపాన్తే సుమేరోర్నువతి కృతనతౌ నాకధామ్నాం నికాయే 

వీక్ష్య వ్రీడావతీనామ్‌ ప్రతికుహరముఖం కిన్నరీణాం ముఖాని । 

సూతే9_ సూయత్యపీషజ్ఞడగతి వహతాం కంధరాగ్రైర్వలద్భి - 

ర్వాహానాం వ్యస్యతాద్వస్సమమసమహరేర్నేహితం కల్మషాణి ॥॥ 

సూర్యుని రథం మేరు పర్వత మార్గంలో వస్తూ ఉంది. దేవతలందరు 
నమస్కరిస్తున్నారు. వారిలో సిగ్గుతో తలవంచుకొన్న కిన్నర స్త్రీలను చూచి సూర్యుని 
గుజ్టాలు మెడలు పక్కకు తిప్పి మెల్లగా నడుస్తున్నాయి. అప్పుడు సారధి అయిన అనూరుడు 
కోపించి అదిలించగా ఆ గుజ్టాలు చేయు సకిలింతలు మిమ్ములను రక్షించుగాక - అని 
మయూరుడు వర్ణించాడు. 


ఇక్కడ కిన్నర స్త్రీలు అశ్వముఖులు. కనుక వారిని చూచి సూర్యుని గుజ్జాలు 
ఆడు గుజ్టాలనుకొని వారివైపు మెడలు తిప్పి మెల్లగా నడిచాయి. కనుక మయూరుని 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 31 


దృష్టిలో కిన్నరులు అశ్వముఖులే. 

అమరసింహుడు - “స్యాత్మిన్నరః కింపురుషస్తురంగవదనో మయుః - అనీ, 
వైజయంతి నిఘంటుకారుడు - కిన్నరాః స్యుః కింపురుషా మయవో9_ శ్వముఖాశ్చ తే - 
అని కిన్నరులను అశ్వముఖులుగానే చెప్పారు. 


వీరి ననుసరించి రామరాజ భూషణుడు రఘునాథశౌరి పరాక్రమాన్ని వర్ణించు 
సందర్భములో కిన్నరులశ్వముఖులుగా, గంధర్వులు మనుష్య ముఖులుగా ఇలా చెప్పాడు. 


మ. హరిమైసాది శిరంబు సాదిమెయి జాత్యశ్వోత్తమాంగంబు గూ 
డ రణోర్విన్‌ రఘునాథశౌరి యసిం జెండన్‌ దివ్యమందార వృ 
ష్టి రహిం బ్రాణ యుతంబులై గగన వాటిం బర్వ గంధర్వ కి 
న్నర రూపంబులు దాల్చి సారె కవి యానందించుం దచ్చౌర్యమున్‌ 
(వసుచరిత్ర 1-.....) 


రౌతు తల గుట్టం మొండెము మీద, గుజ్జం తల రౌతు మొండెము మీద పడి 
అవి ఆకాశంలో ఎగురునట్లుగా రఘునాథరాయలు యుద్ధంలో రౌతును, గుజ్టాన్ని నరికాడు. 
ఆ పరాక్రమాన్ని చూసి ఆకాశంలోని దేవతలు మందార పుష్పవర్షం కురిపించారు. ఆ 
పూలవానలో అవి (రౌతు తల గల గుజ్జం, గుజ్జం తల రౌతు) ప్రాణంతో ఉన్న గంధర్వ 
కిన్నర రూపాలు దాల్చి, దేవతలతో పాటు అవి కూడ ఆ పరాక్రమాన్ని చూచి 
ఆనందించాయని రామరాజ భూషణుడు వర్ణించాడు. ఇక్కడ కిన్నరులు అశ్వముఖులుగా, 
గంధర్వులు మనుష్యముఖులుగా చెప్పబడ్డారు. 

ఆప్టే నిఘంటువు కూడ - (A Mythical being with a human figure 
and he head of a horse) (అశ్వముఖః) - అనీ 

హలాయుధకోశము కూడ - కిన్నరః స్వాత్మిమ్చురుషో మయురశ్వముఖస్తథా 
- అని కిన్నరులను అశ్వముఖులుగానే చెప్పాయి. 

శబ్దరత్నాకరంలో బహుజనపల్లి సీతారామాచార్యులు మాత్రము - 


కిన్నరుండు . సం.వి.అ.పుం. అశ్వముఖంబును నరశరీరమును గల దేవయోని 
విశేషము. “గ. కిమనేన గృహీతేన వా కిన్నర యుగళేన ప్రయోజన మిద ముపశ్రుత 
మశ్వముఖ ద్వయమ్‌” కాదంబరి. - నరముఖము నశ్వశరీరమును గల దేవయోని 
విశేషమని కొందటు - శ్లో. “బింబోష్టం బహుమనుతే తురంగ వక్ర శ్చుంబంతం ముఖమిహ 
కిన్నరం ప్రియాయాః శ్లిష్యంతం ముహురిత రోపితం నిజస్రీ ముత్తుంగ స్తనభర భంగ 
భీరు మధ్యామ్‌” మాఘము 


32 వల్లవీపల్లవోల్లాసము 


- అని రెండు విధములున్నట్లుగా తెలిపింది. ఇందువలన కిన్నరుల 
స్వరూపముగుతించి కవులలోనే రెండు మతములు ఉన్నట్లుగా తెలుస్తున్నది. 


కాని నా మిత్రుడు డా॥ వడ్డేపల్లి శ్రీనివాసరావు దీనిని అంగీకరించలేదు. ఇలా 
అంటున్నారు. 

“స్యాత్‌ కిన్నరః కింపురుషస్తురంగ వదనో మయుః” 

“కింనరుడు, కింపురుషుడు, తురంగవదనుడు మయుడు” - ఇవి సమానార్థకాలు. 
శబ్దరత్నాకర కర్త మాఘ శ్లోకాన్ని చూపి అర్థం వివరించడంలో పాఠకుల్ని అయోమయంలో 
పడవేశాడు. వల్లభదేవుడు తన సందేహ విషాషధివ్యాఖ్యలో “ద్విధా కింపురుషాః కేచిత్‌ 
అశ్వముఖాః పురుష శరీరాః, కేచిత్‌ మనుష్యముఖా అశ్వ దేహాశ్చ' - అని స్పష్టం చేశాడు. 
అంటే కింనరులు రెండు రకాలవారు. అశ్వముఖం మానవదేహం, మానవ ముఖం 
అశ్వదేహం గలవారు ఉంటారని అర్థం. వ్యాఖ్యా విశేషం ఏమంటే కింనర పర్యాయమైన 
కింపురుష శబ్దాన్ని వాడాడు. ఎక్కడన్నా కింనర, కింపురుష అని రెండూ వాడినపుడు పై 
రెండు రకాల వారిని విడివిడిగా పోల్చడానికని తెలియాలి. సాధారణంగా కింనరులు - 
అశ్వముఖులు, కింపురుషులు - మానవ ముఖులని పండిత వ్యవహారం. ఇక సూ.ని. 
ఇచ్చిన అర్థ వివరణ చాలా పేదగా ఉంది. కనీసం శ.ర. ఇచ్చిన రెండు అర్థాలు ఇచ్చినా 
బాగుండేది. ఇది లోపమే. ఇక వసుచరిత్రకారుడు గంధర్వ శబ్దాన్ని వాడాడు. వ్యాఖ్యాత 
పోలిక శ్లోకం దొరికిందన్న ఉత్సాహంతో మాఘాన్ని ఉదాహరించి గంధర్వులు 
అశ్వముఖులని, కిన్నరులు నరముఖులని చెప్పాడు. నిజానికి మాఘ శ్లోకంలో గంధర్వ 
శబ్దమే లేదు. “తురంగ వదనః అని కిన్నర పర్యాయపదమే వాడబడింది. మరి 
వసుచరిత్రకారుని ప్రయోగానికి సార్ధకత ఏదీ? ఇట “గంధర్వ శబ్దానికి దేవయోని విశేషం 
అని మాత్రమే అర్ధం. ఆ దేవయోని ఏదంటే కిన్నరుడు అనే అయితే ఆ కిన్నరుడు 
అశ్వముఖం గల కిన్నరుడు. పద్యంలో కిన్నరుడని చెప్పబడినవాడు మానవ ముఖం గల 
కిన్నరుడు అని తెలియాలి. ఇంకా వ్యాఖ్యాత వ్యుత్మమము అని రాశాడు. అది సరికాదు”. 


డా॥ శ్రీనివాసరావుగారి వివరణ యుక్తియుక్తముగాను సమంజసంగాను ఉంది. 


ఇక ఈ కావ్యములో వర్ణింపబడిన మూడవ పురము ద్వారక. ద్వారకను కూడ 
కవి కొంత ప్రాఢంగా మనోహరంగా వర్ణించాడు. 


సీ వరణాగ్రహిత సుధాకరశిలాదీధితి 
ప్రకర చంద్రాయిత భాస్మరంబు 

సౌధాగ్ర కామినీ సంగీత సాహిత్య 
సమ్మోదితామరీ సముదయంబు 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 33 


కల్పవల్లీ సుమాక్రాంత కాంతామోద 
వాసితారామ (ప్రకాశితంబు 
లలిత శీతల తోయకలిత ప్రవాహసం 
శోభిత క్రీడాద్రి సురుచిరంబు 
గీ. రమ్యసౌదామనీ లతారాజమాన 
వారకాంతా సమాచార వర్ణితంబు, 
సరస సుందర నరవరసముదయంబు 
భువనరుచిరంబు ద్వారకాపురవరంబు. (వల్లవీ 2-16) 


చుట్టు గోడలపైన ఉన్న చంద్రకాంత శిలల కాంతిపుంజములచే చంద్రునిగా 
వ్యవహరిస్తున్న సూర్యుడు కలిగినది ద్వారకానగరం. అంటే ఆ నగరములో శ్రేష్టమైన 
చంద్రకాంత శిలల చల్లదనము కారణంగా సూర్యుడు కూడ తన తీవ్రతను పోగొట్టుకొని 
చల్లబడ్డాడని చమత్మారం. 


ఎత్తెన సౌధముల పై భాగాలలో కాంతలు ఆలపించు సంగీత సాహిత్యములతో 
దేవకాంతలను ఆనందింపజేయునది ద్వారకానగరం. అంటే ఆ నగరంలోని సౌధాలు 
దేవతలు సంచరించే ఆకాశాన్నంటుతున్నాయని, అంటే చాలా ఎత్తెనవని అర్థము. 


కల్పలతల పూలతో ఆవరింపబడి మనోహరమైన సువాసనచే వాసితమైన 
ఆరామములతో విలసిల్లునది ద్వారకానగరము. అంటే ఆ నగరము సువాసనలు విరజిమ్ము 
ఉద్యానవనాలతో విలసిల్లుచున్నదని భావము. 

స్వచ్చమైన చల్లని నీటితో కూడిన ప్రవాహములతో శోభిస్తున్న క్రీడా పర్వతాలతో 
మనోహరమైనది, అందాల మెరుపు తీగెల వలె మెరిసే వారకాంతలతోను, సరసులు 
సుందరులైన రాజకుమారులతో కూడినది. అందమైనది ద్వారకా నగరమని కవి 
శోభాయమానంగా వర్ణించాడు. 


పురవర్ణనలలో కవి ఎక్కడా వారకాంతలను వదలిపెట్టలేదు. వారకాంతలే 
నగరానికి అందమన్నంత గొప్పగా సాగింది అతని వర్ణన. 1-12, 18, 54, 55, 57, 
58, 60, 67; 2-16, 23, 25 మొదలైన పద్యాల నిండా వాళ్లే కన్పిస్తారు. అది జార 
ధర్మాసనాలనే నిర్వహించిన కాలము కనుక, వారవనితల సందడి నగరాలలోనే కాదు 
కావ్యాలలోను తప్పని సరి అయింది. మాడభూషి కవి ద్వారకను శృంగార రసంలో 
ముంచి తేల్చాడు. ద్వారకలోని రథాలను వర్ణించే సందర్భంలో - 


క. కాంచనపటుకేతనపట 
సంచలన భవానిల ప్రశాంతభ్రచర 


34 వల్లవీపల్లవోల్లాసము 


చ్చంచన్మిథున రతి శ్రమ 
మంచిత మణిచక్రమగు రథౌఘంబచటన్‌. (వల్లవీ 2-23) 
ఆ నగరంలో మణిచక్రాలతో కూడిన పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి. వాటి 
జెండాలకు గల బంగారు వస్తాల రెపరెపల వలన పుట్టిన గాలులు ఆకాశంలో సంచరించే 
దివ్యదంపతుల రతిశ్రమను తొలగిస్తున్నాయట. 


“సమున్నత హర్య సౌధ (ప్రాసాద చంద్రశాలాది భవనాంతర నితాంత 
పుంభావాంత తాంత కాంతాస్తనాంతః ప్రదేశావాంత (శ్రమ సలిల సంతాన మలీమ్లుచీ 
భవధ్గగన ధునీశీకర శీతల నందనవన మాకందముందార మంజరీ పరిమళ 
ఘుమఘుమితాంతర మాధవీ నికుంజ నిర్గళన్మరుత్మందళవిరాజితంబు” 


ఎత్తెన హర్యాలు, సౌధాలు, ప్రాసాదాలు, చంద్రశిలలు, భవనాల లోపల ఉన్న 
అంతఃపుర స్త్రీలు పురుషాయిత రతికేళి చేయుటవలన అలసిన వారి చనుల మధ్య పుట్టిన 
చెమటలను చల్లబరచు ఆకాశగంగలోని నీటి తుంపురుల చల్లదనము వలన కలిగిన 
నందన వనములోని మామిడి, మందార పూల పరిమళాలచేత ఘుమఘుమలాడు 
మాధవీలతల మధ్యనుండి వెలువడు పిల్లగాలులతో విలసిల్లునది ద్వారకానగర 
సౌధ(ప్రాంతమని వర్ణించాడు. ఇలా ఈ కావ్యంలో భవనాలలోను, సౌధాగ్రాలలోను, 
ఉద్యానవనాలలోను కావలసినంత శృంగార రసము బఒలికింది. కాని ఆ యుగంలోని 
ఇతర కావ్యాలలో వలె ఇందులో శృంగార రసము బజారులో పారనందుకు సంతోషించాలి. 


నాగ్నజితికి యౌవనము వచ్చినపుడు కవి సందర్భోచితంగా వసంత బుతువును 
వర్ణించాడు. పక్షుల మధుర ధ్వనులతో, చివురుటాకులతో, తుమ్మెద రుంకారాలతో 
వసంతము వచ్చింది. వనలక్ష్మి పండుటాకులనే అందవిహీనమైన వస్ర్తాలను విడచి, 
ఎజ్జని చివురుటాకు వస్త్రాలను ధరించింది. తుమ్మెదల రవికను ధరించింది. మాధవుని 
పొందు కోసము వాసక సజ్జికవలే ఎదురు చూస్తూ ఉంది. (1-40). 


ఈ కావ్యనాయిక నాగ్నజితిని ధరణి దేవుల రామయమంత్రి అష్టవిధనాయికలలో 
వాసక సజ్జికగా (దశావతార చరిత్రము 8-260) వర్ణించాడు. వాసక సజ్జిక అంటే 
ప్రియుడు పడకటింటికి వస్తాడని తెలిసి పడకిల్లును సింగారించి, తాను కూడ 
అలంకరించుకొని ఉండే నాయిక. ఆ వనలక్ష్మిని కవి యమకంలో ఇలా వర్ణించాడు. 


క. తరుణార్తవ రీతి మనో 
హర యౌవన రేఖ పల్లవాదృతి నలరెన్‌ 
దరుణార్తవ రీతి మనో 
హర యౌవన రేఖన మరునంగన సరియె. (వల్లవీ 1-112) 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 35 


కొత్తగా పూచిన పువ్వులతో అందమైన పరువాలతో ఎజ్జని చివురుటాకులతో 
అలరారుతూ ఉంది. అప్పుడే బుతుస్నానం చేసి కొత్త యౌవనముతో మిసమిసలాడే 
మన్మథుని ప్రియురాలు రతీదేవిలాగ వనలక్ష్మి శోభించిందట. 


ఆ వనంలోకి నాగ్నజితి చెలులతో వన విహారానికి వచ్చింది. ఆమె తాకగానే 
మామిడి విరిసింది. నవ్వగానే పొన్న పూచింది. పాడగానే ప్రియాళువు వికసించింది. 
ఇలా దోహదక్రియలను చేసింది. ఆ పూలన్నీ పూచాయి. ఆ వనంలో వాళ్లు మెరుపు 
తీగెలలాగ, వనదేవతల లాగ విహరించారు. అలసిపోయారు. ఎదురుగా ఒక సరస్సు 
కనిపించింది. జలక్రీడలాడుదామనుకొన్నారు. ఒంటిమీద నగలన్నీ తీశారు. అప్పుడు 
వాళ్లు పూలను త్యజించిన పూల తీగెలలా వున్నారట. చెలులను పిలుస్తూ నాగ్నజితి 
సరస్సులోకి దిగింది. ఆమెతో పాటు వాళ్లు కూడ సరస్సులోకి ఇలా దిగారు. 


గీ. లలన లవలంబితాన్యోన్య లలితకర స 
రోజలై తేజరిల్లి సరోజలములం 
జొచ్చి జలకేళి సలుపుచుం జోద్యముగను 
నాటపాటల విహరించి రాదరమున. (వల్లవీ 1-180) 


ఆ జవ్వనులు మృదువైన పద్మముల వంటి చేతులతో ఒకరి నొకరు ఊతగా 
చేసికొని సరస్సు నీటిలోకి ప్రవేశించి, జగదేక వీరుని కథ సినిమాలోని దేవకన్యల లాగ 
జలకాలాటలలో ఏమి హాయిలే హలా - అంటూ ఆటపాటలతో విహరించి, చివరికి 
అంతఃపురానికి వెళ్లారు. 


నారదుడు తీర్థయాత్రలు చేస్తూ కోసల నగరానికి వచ్చాడు. నగ్నజిత్తు కోరిక 
మీద శ్రీకృష్ణుని లీలా విశేషాలను, సౌందర్యాన్ని వర్ణిస్తాడు. శ్రీకృష్ణుని వర్ణించిన ఆ పద్యాలు 
మధురాతి మధురాలు. 

మానవాః మౌళితో వర్ధ్యాః, దేవతాశ్చరణతస్తథా - అని అభిజ్ఞాలు చెబుతారు. 
మానవుల వర్ణన శిరస్సునుండి మొదలుపెడతారు. దేవతల వర్ణన పాదాలనుండి 
మొదలుపెడతారు. కళాపూర్ణోదయములో పింగళిసూరన శ్రీ వేంకటేశ్వరస్వామి వర్ణనను 
(2-132) పాదాల నుండి మొదలు పెట్టాడు. కాని మాడభూషి కవి శ్రీకృష్ణుని మానవునిగానే 
భావించి శిరస్సు నుండే వర్ణన మొదలు పెట్టాడు. 


క. హాటక రుచిర మణిమయ కి 
రీటము హరి శిరమున న్మరీచులం దనరెన్‌ 
గాటుక గుబ్బలి కొప్పునం 
బాటిలు రవిబింబ మనంగం బాటవమెసంగన్‌. (వల్లవీ 2-37) 


36 వల్లవీపల్లవోల్లాసము 


బంగారమునందు కాంతులీను మణులతో పొదగబడిన కిరీటము శ్రీకృష్ణుని 
తలపై నల్లని కాటుక కొండపైన భాసించే భాస్మర బింబము వలె మిరుమిట్లు గొలుపుతూ 
(ప్రకాశించింది. 


క. మృగమద తిలకము నగధరు 
వగగుల్ము నళికము నందు వాసిగ మెజసెన్‌ 
సొగసైన నగుమొగంబునం 
దొగయని పైవ్రాలు చిన్ని తుమ్మెద యనంగన్‌. (2-88) 


శ్రీకృష్ణుని సొగసైన నుదుటిమీద కస్తూరి తిలకము చిక్కని కాంతులీనుతూ 
ఉంది. అది ఎలా ఉంది అంటే - నవ్వుతూ కళకళలాడే ఆయన రుచిరమైన ముఖాన్ని 
చూచి కలువ పువ్వు అనుకొని వ్రాలే చిన్ని తుమ్మెద వలె ఉందట. కస్తూరి ఒకజాతి లేడి 
యొక్క అండకోశమునుండి పుడుతుంది. ఆ అశ్లీలతను నివారించడానికి దానిని నాభిజము, 
మృగమదము అని పిలుస్తారు. వేటగాళ్లు ఆ జింకలను చంపి కస్తూరిని సంపాదిస్తారు. 
అది పచ్చిగా ఉన్నప్పుడే అంటే ఆరక ముందే మంచి పరిమళాన్ని ఇస్తుంది. 


గీ. లలిత చికురాళు లధరహల్లకముపైని 
వ్రాలునని భీతి నయ్యంతరాళమునను 
నిశిత శర కార్ముకంబుల నిలిపె ననంగ 
నరయం గన్నులం గనుబొమ్మ అలరె హరికి. (2-89) 


లలితములైన ముంగురులు అనే తుమ్మెదలు క్రిందనున్న కన్ను అనే కలువపై 
వ్రాలతాయేమో నన్న భయంతో మధ్యలో కనుబొమ అనే విలు, చూపు అనే తూపు 
నిలిపినట్లుగా అలరినవి. ఇక్కడ అధరహల్లకము అంటే క్రిందనున్న కలువ. అంటే కలువ 
వంటి కన్ను అని అర్ధము. 


గీ. తనరు మీసమ్ములను మిళిందములు దమిని 
గన్నుందమ్ములపై దుముకం దలంప 
బమ్మ విలుకాండు నడుమ సంపంగిములికిం 
గూర్చెనన నాస సోగయె గులికె హరికి. (2-40) 


గుబురుగా పెరిగిన చక్కని మీసాలు అనే తుమ్మెదలు ఆపుకోలేని కోరికతో 
కన్నులనే తామరలపైకి దూకాలని అనుకొన్నాయి. అప్పుడు బ్రహ్మ అనే విలుకాడు ఆ 
మీసాలకు, కళ్లకు మధ్య సంపెంగ అనే బాణం సంధించి ఉంచినట్లుగా శ్రీకృష్ణుని ముక్కు 
పొడవుగా అందంగా శోభిస్తూ ఉంది. సంపంగి పువ్వు వాసన ఘాటుగా ఉంటుందని, 
అది తుమ్మెదలకు తలదిమ్ము కలిగిస్తుందని చెబుతారు. అందువల్ల తుమ్మెదలు సంపంగి 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 37 


వద్దకు వెళ్లవు. ఇది చాలా అద్భుతమైన వర్ణన. కాని కృష్ణుని మీసాలు వర్ణించిన తొలి 
కవి ఇతడేనేమో! భద్రా పరిణయ కావ్యంలో అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి కూడ- 


లి హరినీల నీలాభ నలరారు మీసంపు 
లీలవానిం బసిండి చేలవాని... (3-8) 


- అని మీసాలకృష్ణుని వర్ణించాడు. మద్రాసులోని ట్రిప్లికేన్‌ లో ఉన్న పార్థసారథి ఆలయంలో 
గల కృష్ణుని మూర్తికి మీసాలున్నాయి. ఇలా కవి కృష్ణుడిని చాలా మనోహరంగా వర్ణించాడు. 


కవి ఇంత అందంగా వర్ణిస్తే, ఏ లతాంగి అయినా మరులుగొనకుండా 
ఉంటుందా! ఇక్కడ నాగ్నజితి కూడ స్వామివారి మీద మరులుగొన్నది. విరహంలో వడింది. 
చెలులు శీతలోపచారాలు, ఉపాలంభనలు చేశారు. ఈ సందర్భంలో చెలులు నాగ్నజితిని 
ఉద్దేశించి చెప్పిన ఈ పద్యం చమత్మార భరితమయినది. 


చ. అలసుండు దక్షిణానిలుం డనంగుండు రాజు మయూర కోకిలల్‌ 
జిలుకలు పుట్టు గుడ్లు మధుసేవం బ్రమత్తము లాద్విరేఫముల్‌ 
చలువల టేండు నిష్మళుండు జాలవసంతుండు మీజుం గాన నా 
కులతను వీరికై యడలి కొమ్మ మనోవ్యధం జెందుటొప్పునే. (2-111) 


మలయానిలుడు వట్టి సోమరిపోతు. అందుకే నెమ్మదిగా వీస్తూ ఉంటాడు. 
మన్మథుడికి అసలు శరీరమే లేదు. నెమళ్లు, కోకిలలు, చిలుకలు ఇవన్నీ కదలలేని గుడ్లుగా 
పుడతాయి. తేనెలు త్రాగి తుమ్మెదలు ఎప్పుడూ మత్తులోనే ఉంటాయి. చంద్రుడు 
వీర్యహీనుడు. కృష్ణపక్షములో రోజుకొక కళ చొప్పున తగ్గుతాడు. వసంతుడు అడవిలో 
ఆకులలములతో చిడిముడి పడుతూ ఉంటాడు. ఈ బలహీనులను చూసి భయపడ 
వచ్చునా అని చమత్కారంగా మందలిస్తూ ఓదార్చారు. నాగ్నజితి చెలులు చంద్రుడిని 
చమత్మారంగా ఇంకా ఇలా ఎత్తిపొడిచారు. 


గీ. లేరె మా చెలి సాటి చెల్లెం[డ్రు నీకు 
నింత దయమాలి యేలెద వేల నయయొ! 
సోదరీగేహ శోషణ చోద్యముగను 
జేయు నీకిది చిత్రంబె శీతకిరణ!. (వల్లవీ 2-106) 


ఈ పద్యంలో ఒక చక్కని కుటుంబ సంప్రదాయము ఉంది. అన్న చెల్లెలి ఇంటిని 
ఎప్పుడూ చక్కబెట్టాలనే చూస్తాడు. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి 
ఇల్లాలు. విష్ణువు యొక్క అంశయే కృష్ణుడు. ఆ కృష్ణుని వలచిన నాగ్నజితి కూడా చంద్రునికి 
చెల్లెలి వరుసలోనిది. అది దృష్టిలో పెట్టుకొని నాగ్నజితి చెలులు ఇలా అంటున్నారు. 


38 వల్లవీపల్లవోల్లాసము 


మా చెలివంటి చెల్లెళ్లు నీకు లేరా! అయ్యయ్యో! కొంచెము కూడ జాలీ దయలేని 
చుట్టరికము కదయ్యా నీది. నిజమే. లక్ష్మీదేవి నీ సోదరి. ఆమె ఇల్లు పద్మము. ఆ 
పద్మాన్నే అంటే ఆమె ఇంటినే చోద్యంగా శుష్మింపజేసే నీకు మా చెలి ఒక లెక్కలోనిది 
కాదులే - అని చమత్కారంగా ఉపాలంభించారు. 


అప్పుడే హంస నాగ్నజితి ఆకులపాటును చూసింది. శ్రీకృష్ణునితో తాను మాట్లాడి, 
కార్యం చక్కబెడతానని ఓదార్చి వెళ్లిపోయింది. గ్రీష్మబిుతువు వచ్చింది. గ్రైెష్మములో పగటి 
సమయం ఎక్కువ. అందుకు కారణాన్ని కవి ఇలా చమత్కరించాడు. 


క. బలిమిని పశ్చిమ వాతం 
బులకు నెదుర్కొనుచుం జనెడి ప్రొద్దు హయంబుల్‌ 
అలసటచే నల్లనం జన 
నలసములై యహము లమరె నా సమయమునన్‌. (2-163) 


బలంగా వీస్తున్న పడమటి గాలుల తాకిడిని ఎదుర్కొంటూ వెళుతున్నందు 
వలన అలసిన సూర్యుని గుజ్టాలు అలా అలా నెమ్మదిగా వెళుతున్నందువలన 
పగళ్లు అలసము లయ్యాయని కవి వర్ణించాడు. ఇది ఆముక్త మాల్యదలోని “పడమరవెట్ట 
నయ్యుడుకు” (2-49) అన్న పద్యాన్ని అనుసరించినది. రాయల పద్యంలోని అందం 
ఇందులో రాలేదు. రాయలవారు చలివేంద్రాలలో నీళ్లందించే జవ్వనులను 
గాధాసప్తశతిప్రభావముతో మూడు పద్యాలలో (2-57, 58, 59) పెదాలు తడుపుకొనే 
టట్లు వర్ణించాడు. మాడభూషికవి కూడ ఒక పద్యంలో చలివేంద్రాన్ని వర్ణించాడు కాని 
దానిపై ఏ కవి ప్రభావం లేదు. అవి అతని కాలం నాటి చలివేంద్రాలు కాబోలు. 
రాయలవారు చల్లని మంచి నీరు మాత్రమే పోయించారు. కాని మాడభూషి కవి వట్టివేళ్ల 
వాసనలు కల చల్లని మంచినీరు, నిమ్మ నారింజ రసాలు, ఉప్పు కలిపిన చల్లని మజ్జిగలు, 
తియ్యని పానకాలు పోయించాడు. ఇవి నూజివీడు నగరంలో శోభనాద్రి అప్పారావుగారు 
పెట్టించిన చలివేంద్రాలు కాబోలు. 


చ. కులుకుచుం జల్వపందిరులం గొమ్మలు పాంథులకున్‌ బ్రియంబుగా 
విలసదుసీర వాసనల విశ్రుత శీతల తోయధారలన్‌ 
సలికుచ నాగరా లవణసార మనోహర గోరసంబులన్‌ 
సలలిత శర్మరాంబువుల సౌఖ్యము జేయుచు నుందు రెప్పుడున్‌. 
(2-166) 


మాడభూషికవి వర్ణనలు పొదుపుగానే ఉంటాయి. గ్రీష్మాన్ని కేవలం 6 పద్యాలలో 
వర్ణించాడు. హంస చేసిన నాగ్నజితి వర్ణన 22 పద్యాలలో ముగిసింది. ఇందులో నాగ్నజితి 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 39 


అందాలే కాదు. శబ్దార్ధాలంకారాల సౌందర్యమూ తళుక్కుమంది. అందలి ఒక పద్యము- 


చ. గళమున శంఖము న్నిలిపి కచ్చప మంహఘ్రలపైనం దాల్చి కుం 
తలముల నీలముంచి సురదమ్ములం గుందము నావహించి జం 
ఘల మకరంబుం బూని వరకంజ మహాంబుజముల్‌ వహించుచున్‌ 
గులికెడు మోవిం గన్నుల ముకుంద! నినుం మదిం జేర్చెం జూచితే. 
(2-214) 


స్వామీ! ఆమె కంఠమున శంఖమును నిలిపింది. పాదాలలో తాబేళ్లను దాల్చింది. 
వెంట్రుకలందు ఇంద్రనీలమణిని ఉంచింది. దంతములందు మొల్లలు ఉంచింది. పిక్కలందు 
మొసళ్లను ఉంచింది. కళ్ల యందు పద్మములను ఉంచింది. మనస్సులో నిన్ను 
నిలుపుకొన్నదని అర్థము. అంటే ఆమె కంఠము శంఖము వంటిదని, పాదాలు 
తాబేళ్లవంటివని, జంఘలు మకరముల వంటివని, పెదవులు తేనెలూరుతాయని, కన్నులు 
పద్మముల వంటివని సామాన్యార్థము. 


ఈ పద్యంలో ఒక చమత్మారముంది. ఆమె అవయవాలతో ఉపమింపబడిన 
శంఖము, కచ్చపము, నీలము, కుందము, మకరము, కంజము (పద్మము), మహాంబుజము 
(మహాపద్మము) ఇవన్నీ నవనిధులలోనివి. అందువలన నాగ్నజితి అందము, ఐశ్వర్యముతో 
బాటు - ఆతర్వాత పద్యంలో నయమొందిన అనుటవలన అణకువ కూడ కలిగినది. 
అందము, ఐశ్వర్యము, అణకువ కలిగిన స్త్రీ భార్యగా దొరకడం అదృష్టమని హంస 
భావగర్భితముగా కృష్ణునితో రాయబారం నెరపింది. 


ఇందులో ఇంకొక విశేషార్ధం కూడ ఉంది. విష్ణువు పాంచజన్యమును శంఖమును 
ధరించినవాడు. మందర పర్వతాన్ని కూర్మావతారంలో ధరించినవాడు. ఇంద్రనీలము 
వంటి నల్లని రంగు కలవాడు. కుందము, మకరము, పద్మము, మహా పద్మము అనునవి 
సంపదలు. సంపదల దేవత లక్ష్మీదేవి. ఆమె ప్రియుడు విష్ణువు. అటువంటి నిన్ను 
నాగ్నజితి తన మనస్సులో నిలుపుకొన్నది - అన్న విశేషార్థం కూడ ఇందులో ఉంది. ఈ 
చమత్మారం చేమకూర వేంకటకవి కల్పనా చాతుర్యాన్ని తలపిస్తుంది. 


కథాగమనానికి అడ్డంకి అయినప్పటికి మాడభూషి కవి చేసిన వర్ణనలలో 
ప్రయాణవర్ణన ఒకటి. శ్రీకృష్ణుడు తన బలాలతో స్వయంవరానికి బయలుదేరినపుడు చేసిన 
ప్రయాణ వర్ణన 14 పద్యాలలో (3-29 నుండి 42 వరకు) కవి విపులంగా వర్ణించాడు. 
అందులోని ఒక సుదీర్హ వచనంలో రైవతక పర్వత వర్ణన (3-42) కూడ గిట్టుబాటు అయింది. 
రైవతక పర్వతము వద్ద విడిది చేసినపుడు మృగయులు కృష్ణుడిని వేటకు ఆహ్వానించారు. 
వేట 26 గద్య పద్యాలలో (3-48 నుండి 68 వరకు) విపులంగా సాగింది. 


40 వల్లవీపల్లవోల్లాసము 


ద్వాపర యుగమునాటి ఈ కథలోని వేటలో, ఈ 19వ శతాబ్ద కవి తుపాకులు 
పట్టించాడు. పులిని వేటాడించాడు. మన కావ్యాలలోని వేట వర్ణనలలో వేటగాండ్ర చేత 
తుపాకులు పట్టించిన తొలి కవి కూడ ఇతడే. తుపాకుల ప్రస్తావన మాత్రము మొదట 
16వ శతాబ్ది కావ్యాలలోనే కన్పిస్తుంది. 


ద్వి, కోవులు జబురు జంగులు ఫిరంగులును 
బుసకోవులునుగసాబులు తుపాకులును 
(అష్టమహిషీ కల్యాణము 3-4191) 


వ. .... దంచనంబులుం బిరంగులు జబురు జంగులుం 
దుపాకులు మొదలైన సాధనంబుల.... 
(కళాపూర్ణోదయం 8-73) 


16వ శతాబ్దములోనే కావ్యాలలోకి ప్రవేశించిన తుపాకికి కావ్యస్థాయిలో వేట 
సాధనము కావడానికి 19వ శతాబ్దము పట్టింది. 


నాగ్నజితీ కృష్ణుల పెళ్లిని కవి దాదాపు 50 పద్యాలలో (3-102 నుండి 152 
వరకు) వర్ణించాడు. ఇది సాధారణంగా అన్ని ప్రబంధాలలో వలె సాగినా, నాగ్నజితి 
నడుముకు కవి ఒడిబియ్యం (3-158) కట్టించాడు. ఇది కూడ మన ప్రబంధాల పెళ్లిళ్లలో 
కన్పించని కొత్త సంగతి. వధువు మెట్టినింటికి వెళ్లేటపుడు ఒడిబియ్యంతో వెళ్లే ఆచారం 
ఇప్పుడు కూడ ఉంది. 


శ్రీనాథయుగ కావ్యాలలో కన్పించని - పెళ్లిలో జరిగే నాగవల్లి సంస్కార విశేషాన్ని 
మాడభూషి కవి ప్రస్తావించాడు. నాగవల్లి లేదా నాకబలి అన్నది పెళ్లిలో చివరి రోజు 
జరిపే ఒక సంస్మార విశేషము. ఎట్టన్నం, నల్లన్నం దిష్టితీసి, ముప్పైమూడు కోట్ల దేవతలను 
ప్రసన్నం చేసికోవడం కోసం చేసే వసంత మాధవ పూజ ఇది. నాగ అంటే పాము. వల్లి 
అంటే పూజ. సర్పాకారపు ముగ్గులు వేసి 5 రకాల చూర్తాలతో దేవతాహ్వానాన్ని జరపడాన్నే 
నాగవల్లి లేదా నాకబలి అంటారు. శ్రీనాథాదుల కావ్యాలలో దీని ప్రస్తావన లేదు. ఇది 
15వ శతాబ్దము ఉత్తరార్థములో పుట్టిన ఆచారము. మాదయగారి మల్లన దీనిని మొదట 
(రాజశేఖర చరిత్ర 3-174) ప్రస్తావించాడు. దీనినే పింగళి సూరన నాకబలి 
(కళాపూర్ణోదయము 7-88) అన్నాడు. 

నాగ్నజితీ కృష్ణులు పుట్టినింటినుండి మెట్టినింటికి వెళ్లునపుడు ద్వారక సమీపంలో 
విడిది చేశారు. నగర ప్రవేశం చేసే ముందు ఊరిబయట కొంతసేపు విశ్రమించడం 
ఆచారం. భాసుడు కూడ “అథచ ఉపోపవిశ్య ప్రవేష్టవ్యాని నగరాణీతి సత్సముదాచారళి 
(ప్రతిమ) అని చెప్పాడు. 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 41 


ఇక్కడ మాడభూషి కవి యాదవులతో మధుపానము (3-170 నుండి 1783) 
చేయించాడు. ఇది కూడ ఇక్కడ అనవసరమైన వర్ణనమే. అయితే ముచ్చటగా మూడు 
పెగ్గులలో కాదు కాదు మూడు పద్యాలలో ముగించాడు. 


నాగ్నజితీ కృష్ణుల పురప్రవేశము, పెద్దల ఆశీస్సులు, సంబరాలు ముగిశాయి. 
ఆ రాత్రి వధూవరుల తొలి సమాగమము (3-204 నుండి 212 వరకు) జరిగింది. 
తెల్లవారింది. సంభోగానంతరము బయటకు వస్తున్న వధూవరులను వర్ణించిన, తెలుగు 
కావ్యాలు లేవు. కవి కర్ణ రసాయనంలో దీని ఆనవాళ్లు కొన్ని కన్పిస్తాయి. అన్నమయ్య 
క్షేతయ్యలను మినహాయిస్తే మన కావ్యాలలో ఆ వర్ణనలు లేవు. ఈ వర్ణనలను చేసిన 
తొలి ప్రబంధ కవి కూడ మాడభూషి నరసింహాచార్యులే. క్రేల్లీ గృహము నుండి బయటకు 
వస్తున్న కృష్ణుడిని కవి ఇలా వర్ణించాడు. 
ప్రీ అతివ చన్చంతుల నలరారు కస్తూరి యురముపై శ్రీవత్స సరణి మెజయ 
సురత జాగరముచే సొక్కిన కన్లోయి వారిజాకృతి నొంది వన్నెకెక్కం 
గల్మి పన్మానలచేం గందిన కెమ్మోవి బింబ ఫలస్ఫూర్తి డంబు మీజం 
గాంత కస్తురి తిలకంబంటి యాననం బేణాంక తులితమై యింపు మీటి 
నెలంత మణిహారముల నొక్కులెలమిమేన, 
లలిత వనమాలికాచిహ్నములన వెలయం 
గాంతపై మోహసంభృత స్వాంతుం డగుచుం, 
గేలి సదనంబు వెడలె గోపాల మౌళి. (3-217) 


నాగ్నజితి చనులపై ఉన్న కస్తూరి కృష్ణుని ఉరము మీద శ్రీవత్సము వలె మెరిసింది. 
రతికేళిలో రాత్రంతా నిద్రలేకపోవుట వలన అలసిన కనుదోయి ఎరుపెక్కిన పద్మాలవలె 
ఉన్నాయి. ఆమె పలుగాట్లవలన కందిన ఎఖ్జిని పెదవి దొండపండు కాంతులను 
అతిశయించింది. ఆమె నుదుట ధరించిన కస్తూరి తిలకము అంటుకొని ముఖము 
చందమామ వలె ముచ్చటగా ఉంది. ఆమె మణిహారాల నొక్కులు ఆయన శరీరంపై 
ధరించిన వనమాలికల గుర్తుల వలె ఉన్నాయి. ఆమె మీద మోహము నిండిన మనస్సుతో 
కృష్ణుడు కేళలీగృహము నుండి వచ్చాడు. కొత్త అందాలతో కృష్ణుడిలా వస్తే, నాగ్నజితి 
అలసటతో ఎలా వచ్చిందో చూడండి. 


ఉ. వాడిన పూలదండలను వాతెజ నంటిన పంటి గంటులన్‌ 
వీడి చెలంగు పెన్నెరుల వేకువనిద్దురం దేరు కన్నులన్‌ 
బ్రోడజెలంగి మన్మథుని పోరున డస్సినరీతిం దెల్పుచున్‌ 
జేడియ యంగభాగములం జేతులు వైచుచు వచ్చె సొక్కుచున్‌. (3-221) 


42 వల్లవీపల్లవోల్లాసము 


వాడిపోయిన పూలదండలతో, పెదవిపైన ఉన్న పంటి గాటులతో, కొప్పు వీడి 
చెల్లాచెదురైన వెంట్రుకలతో, వేకువజాము అరకొర నిద్రతో తేలిపోతున్న కన్నులతో, 
మన్మథ యుద్ధంలో నేర్పుతో పోరాడి అలసిపోయిన విధము తెలుపుతూ ఉండగా చెలికత్తె 
భుజాలపై చేతులు వేసి పారవశ్యముతో నాగ్నజితి క్రేల్లీ గృహము నుండి వచ్చింది. అవును 
ఏ పోరాటములోనైనా గెలుపునే కోరుకొంటారు. కాని తియ్యని పోరాటములో ఓటమినే 
కాంక్షిస్తారు. ఈ శృంగార కావ్యంలో కొత్త కొత్తగా కనిపించే పద్యాలివి. 


ప్రబంధ వర్ణనలలో దౌత్యము ఒకటి. కవి దీనిని రెండు చోట్ల నిర్వహించాడు. 
నాగ్నజితి అందము వర్ణించి, కృష్ణునికి ఆమెపై మరులుగొనునట్లు చేసిన 
హంసరాయబారము, కృష్ణుడు నగ్నజిత్తు వద్దకు నాగ్నజితిని అడిగించుటకు పంపిన 
అర్జున రాయబారము. వీటిలో హంస రాయబారము పర్వాలేదు కాని అర్జున రాయబారము 
పేలవము. అర్జునదౌత్యము లేకపోయినా కథకు లోపము ఉండదు. హంస రాయబారము 
శృంగారనైషధములోని హంస రాయబారమును పోలినది. అందులో 4 పద్యాలలో 
(2-214, 216, 218, 219) హంస వాక్చమత్మారాన్ని ప్రదర్శించి, తాను శ్రీనాథుని 
హంసకే మాత్రము తీసిపోనని నిరూపించుకొంది. ఈ హంస నేర్చరితనమంతా ఈ 
నాల్లు పద్యాలలోనే కన్పిస్తుంది. 

నారద పాత్రను సృష్టించి కవి రెండు ప్రయోజనాలను సాధించాడు. అవి 
ప్రబంధ వర్ణనలలో ఒకటైన తీర్థయాత్ర వర్ణన, కథానాయకుని వర్ణన. తీర్థయాత్రలలో 
నారదుడు దర్శించిన పుణ్యక్షేత్రాలన్నీ ఆంధ్రదేశం లోనివే. ఉభయ కావేరుల మధ్య ఉన్న 
శేషసాయిని, శ్రీరంగనాథుని, కంచి వరదరాజస్వామిని, తిరుమలలోని వేంకటేశ్వరస్వామిని, 
భద్రాచలంలో రాములవారిని, సింహాచల నరసింహస్వామిని, పూరిలోని జగన్నాథస్వామిని 
మాత్రమే కాకుండా ఆగిరిపల్లెలో కొలువైన నూజివీడు ప్రభువుల ఇలవేల్పు అయిన 
శోభనాచల లక్ష్మీనృసింహస్వామిని కూడ నారదుడు దర్శించినట్లుగా కవి వర్ణించాడు. 
ఇది మాడభూషికవియొక్క స్వస్థాన వేష భాషాభిమానాన్ని తెలియజేస్తుంది. 


సామెతలు పలుకుబడులు : సామెతలు, పలుకుబడులు భాషకు అందాన్నిస్తాయి. 
తిక్కన, నాచన సోముడు, పింగళి సూరన, సవరం చిననారాయణ, ఘట్టు ప్రభువు 
మొదలైన కవులు వీటిని బహుళముగా వాడి తమ కావ్యాలకు జీవదీప్తిని తెచ్చారు. 
మాడభూషి కవి కొలదిగానే వీటిని ప్రయోగించాడు. అవి - 


సిగ్గు నోరెత్తనీయదు (2-62); వికవికలాడుట (2-62) పనులు చక్మసేయంగ 
నేర్తురే (2-62) చిన్నారి పొన్నారి (1-91) కన్నులంగట్టిన విధము (2-79) పాలుం 
బోసి (తాచు పాములం బెంచిన పగిది (2-108); అందరాని పండ్ల కాసించు (2-153); 
పెన్నిధి గన్న పేద చందంబున (3-22); అడుగులకు మడువు లొసంగుచు (3-118); 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 43 


వీనులకు విందు సల్పగ (3-228); తేనె పూసిన తరవారి (2-108); కన్నుల చల్లంగా 
(2-58); కన్నులారగ గంటే (2-83) కన్నుల కర్వుదీర (2-140) మొదలగునవి. 


అడుగులకు మడుగులొత్తుట - అన్నది ఒక పలుకుబడి. మహానుభావులు 
నడిచే దారిలో వారి పాదాలు కందకుండా మెత్తని వస్ర్తాలు పరిచే సంప్రదాయాన్ని 
అడుగులకు మడుగులొసగుట అంటారు. తరువాతి కాలంలో అది అతివినయానికి 
సంబంధించిన పలుకుబడిగా మారింది. కాని ఈ కావ్యంలో6 అది పలుకుబడిగా గాక 
సంప్రదాయంగానే ప్రయోగింపబడింది. 


తేనె పూసిన తరవారి అంటే తేనె పూసిన కత్తి. ఇనుప కత్తికి తుప్పు పోవడానికి 
తేనె పూస్తారు. తేనె ఉంది కదా అని దానిని నాకితే నాలుక కోసుకు పోతుంది. పైకి 
తియ్యగా మాట్లాడుతూ లోపల గోతులు తీసేవారిని తేనె పూసిన కత్తి అని అంటుంటారు. 
అంటే మోసగాళ్లు, నయవంచకులని అర్థం. హరిభట్టుకవి దీనిని మధుచ్చన్న సురియ 
(ఉత్తర నారసింహ పురాణము 5-137) అని సంస్కృతీకరించాడు. 

కవి యొక్క శాస్త్ర వైదుష్యము : మాడభూషి కవి బహుశాస్త్ర పారంగతుడు. 
అయినప్పటికి తన శాస్త్ర పాండిత్యాన్ని ప్రబంధము నిండా పులమలేదు. అవసరమైనంత 
మేరకు మాత్రమే ప్రదర్శించాడు. కావ్యం వ్రాయమని శోభనాద్రి అప్పారావు కవి చేతులను 
తన చేతులలోకి తీసికొని అర్థించినప్పుడు ఆ రాజు చేతులలో 'కమల శంఖ రథాంగ 
రేఖల చెలంగు” తున్నాయని కవి వర్ణించాడు. 


పురుషుల చేతులలో పద్మ, శంఖ, చక్ర రేఖలుండుట శుభలక్షణము. 
భోజచంపువులో శ్రీరాముని హస్తరేఖల ప్రస్తావన ఇలా ఉంది. 


రేభారథాంగసరసీరుహశంఖచిహే | 
క్షేమంకరే తవ కరే జగతాం త్రయాణామ్‌ ॥ (అయోధ్య 54) 


శంఖము, చక్రము, పద్మము రేఖలు కలిగినది, మూడు లోకాలకు క్షేమంకరమైన 
నీ కరము” - అని కౌసల్య దుఃఖంతో రాముని స్మరించుకొన్నట్లుగా భోజుడు వర్ణించాడు. 


నాగ్నజితి గళాన్ని వర్ణిస్తూ కవి - కలవాణి వగగుల్కు గళదరమ్మునకు మంగళరేఖ 
లపరంజి కట్లు అయ్యాయని (ఆమె శంఖము వంటి గళమునకు మంగళ రేఖలు బంగారు 
కట్లు వలె ఉన్నాయని) వర్ణించాడు. కంఠం మీద మూడు రేఖలు ఉండుట” సౌభాగ్య 
లక్షణమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. 


లలాటే గళే చైవ మధ్యే చాపి వళిత్రయమ్‌ 
ప్రీ పుంసయోరిదం జ్ఞేయం మహాసౌభాగ్యసూచకమ్‌ 


44 వల్లవీపల్లవోల్లాసము 


నుదుటియందు, కంఠమునందు, నడుమునందు స్తీ పురుషులకు మూడు 
రేఖలుంటే మహాభాగ్యం కలుగుతుందని సాముద్రిక శాస్త్రము. అందువలననే కవులు స్త్రీ 
పురుషుల గళాలను శంఖంతో పోల్చి, మంగళరేఖలను (ప్రస్తావిస్తారు. 


శ్రీకృష్ణుని పాదాలకు శంఖ, చక్ర, ధ్వజ, పద్మాది దివ్య చిహ్నాలుంటాయి. కవి 
ఆ స్వామి వారి పాదాలను ఇలా వర్ణించాడు. 


గీ. దర రథాంగ వరాంకుశ ధ్వజసరోజ 
కులిశ హల ముఖ్య రేఖలం జెలువునొంది 
సరసిజారుణ కోమల గరిమ నలరి 
చరణ యుగళంబు తనరారు మురహరునకు. (2-43) 


శంఖ, చక్ర, అంకుశ, ధ్వజ, పద్మ, వజ్ర, హలాది రేఖలతో ఎల్జిని మృదువైన 
పద్మముల కాంతులతో స్వామివారి పాదాలు ్రకాశిస్తున్నాయని కవి శాస్త్రము ప్రకారము 
వర్ణించాడు. 


అరికాలిలో వజ, అంకుశ, శంఖ, పద్మాది శుభరేఖలు గలవారు చక్రవర్తులు, 
సార్వభౌము లవుతారని సాముద్రిక శాస్త్రము చెబుతుంది. 


క. హల కులిశ కలశ తోమర 
జలచర జలజాత శంఖ చక్రచ్చత్రో 
జ్వల లాంచన కరపదములు 
గల యాతండు ధరణినేలుం గడునొప్పారున్‌. 
- సాముద్రిక శాస్త్రము 1-66. 
ప్రబంధకవులు చాలావరకు స్వామివారి అలంకారాలను వర్ణించినవారే కాని 
మాడభూషి కవివలె అంగాంగ వర్ణన చేసిన వారు కొద్దిమందే. మన కవి స్వామివారిని 
సంప్రదాయము ప్రకారము మనోహరంగా వర్ణించాడు. ఇందులో అతని సాముద్రిక 
శాస్త్రజ్ఞానము తెల్లమవుతున్నది. 1 ఆశ్వాసము 61 పద్యము, 2వ ఆశ్వాసము 47 పద్యము, 
3వ ఆశ్వాసము 5వ పద్యములలోను మాడభూషి కవి జ్యోతిశ్శాస్త్ర జ్ఞానము కూడ 
తెల్లమవుతున్నది. 


నాటి సాంఘిక విషయాలు : ఈ కావ్యము సుమారు 180 సం॥ల క్రితము 
వ్రాయబడింది. నేటి కాలానికి అది కొంత సమీప కాలమే. పురాణ కథను పురాణ కథగా 
చెప్పదలుచుకొన్నందున ఆ నాటి సాంఫుక వాతావరణం ఇందులో అంతగా 
ప్రతిఫలించలేదు. అయినప్పటికి ఇందులో కొన్ని విశేషాంశాలున్నాయి. 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 45 


మధ్యయుగములో ప్రీలపై సామాజిక ఆంక్షలు పెరిగాయి. పుత్రుడు పున్నామ 
నరకాలనుండి తప్పిస్తాడని శాస్త్రాలు చెప్పినందున పుత్రసంతానం పట్ల అపేక్ష పెరిగింది. 
స్త్రీల పట్ల వివక్ష పెరిగింది. కంటే కొడుకునే కనాలి - అనుకొనే రోజులలో మాడభూషి 
కవి నగ్నజిత్తు భార్య ద్వార - కొడుకు లెందరున్నా కూతురును కనని కడుపు కడుపే 
కాదని వాపోయిందని ఇలా చెప్పించాడు. 
చ. తనయులు పెక్కు గల్లినను దన్వికిం బుత్రిక పుట్టకున్న ని 
త్తనువు నిరర్ధకంబని యెదం దలపోయుదు రింతులు. (1-74) 
కొడుకులెందరు పుట్టినా స్త్రీకి కూతురు పుట్టకపోతే ఆ శరీరము నిరుపయోగ 
నుని స్త్రీలు తలపోస్తారని బాధపడింది. మహాభారతంలో గాంధారి కూడ నూరుమంది 
కొడుకులు పుట్టినా కూతురు కావాలని బలంగా కొరుకొంది. 
శ్లో; తతో దౌహిత్ర జాల్లో కాద బాహ్యో౭ సౌపతిర్మమ । 
అధికా కిల నారీణాం ప్రీతిర్దామాతృజా భవేత్‌ ॥ 
శ్లో॥ యది నామ మమాపి స్యాద్‌ దుహితైకా శతాధికా । 
కృతకృత్యా భవేయం వై పుత్రదౌహిత్రసంవృతా I 
శ్లో॥ యది సత్యం తపస్తప్తం దత్తం వాష్యథ వాహుతమ్‌ । 
గురవస్తోషితా వాపి తథాస్తు దుహితా మమ ॥ 
- ఆదిపర్వము 115 అధ్యాయం 11, 12, 13 శ్లో. 
దౌహిత్రులవల్ల తన భర్తకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా స్రీలకు 
కన్నబిడ్డల మీద కన్నా కూతురు బిడ్డలమీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందని, పైగా పుత్ర 
దౌపా(త్రుల మధ్య తాను ఆనందంగా ఉండవచ్చునని అనుకుంటూ తాను 
ధర్మపరాయణురాలైతే, తపోహోమ దానాసక్తురాలయితే, గురు జనానురక్తి గలదైతే కొమార్తె 
కలిగి తీరాలి - అని గట్టిగా గాంధారి కోరుకొంది. 


కూతురును గుండెలమీద కుంపటిగా భావిస్తున్న ఆధునిక కాలంలో సాంకేతిక 
పరిజ్ఞానం విచ్చలవిడిగా పెరిగి, పిండదశలోనే స్త్రీ సంతానాన్ని చిదిమేస్తున్న నవనాగరికులకు 
ప్రాచీన సమాజంలోని ఈ ఉదాత్తభావాలు కనువిప్పును కలిగించాలి. 


ఆనాటి సమాజం స్త్రీని వైదికవిద్యలకు, సాధారణ విద్యలకు దూరం చేసింది. 
అయినా మాడభూషి కవి - నాగ్నజితి కావ్యనాటకాలను నేర్చినట్లు, సంగీత సాహిత్యాలలో 
నిష్టాత అయినట్లుగా - స్పష్టంగా స్తీ విద్యను సమర్థించాడు. 

స్త్రీని ప్రకృతి స్వరూపిణిగా చెబుతారు. ప్రకృతి త్రిగుణాత్మకము. సత్త్వ, రజ, 


46 వల్లవీపల్లవోల్లాసము 


స్తమో గుణాలు స్త్రీ అన్న పదంలోనే (సకారం, తకారం, రకారం) ఉన్నాయి. ప్రాచీన 
వైదిక కాలంలోనే స్త్రీలు పరావిద్య, అపరావిద్యలు గురుకులంలోనే అభ్యసించేవారు. 
యుద్ద విద్యలలోను ఆరి తేరేవారు. విశ్వల - అన్న వీరవనిత యుద్ధంలో కాలు 
పోగొట్టుకొంటే అశ్వినులు ఆమెకు ఇనుపకాలు అమర్పారట. ముద్దలుని భార్య యుద్ధంలో 
భర్తకు రథసారధి అయి విజయాన్ని చేకూర్చింది. ఇలా ఎన్నెన్నో గాథలు. 


క్రీ.శ. 7వ శతాబ్దంలో మీమాంసా పండితుడైన మండన మి(శ్రుని భార్య 
ఉభయభారతి - తన భర్తకు ఆదిశంకరాచార్యులతో జరిగిన పండిత వివాదంలో 
న్యాయనిర్ణేత్రిగా ఉందని చరిత్ర చెబుతుంది. 


మధ్యయుగంలో ఆమెపై ఆంక్షలు పెరిగి వైదిక విద్యలకు దూరమయింది. 
తెలుగు కావ్యాలలో స్రీవిద్యా ప్రశంసను మొదట నన్నిచోడుడు (కుమార సంభవం 8-38) 
చేశాడు. ఉష - సరస కవితం జెప్ప జదువనేర్చి సకల కళల యందు జాణ యయ్యె” నని 
నాచన సోముడు చెప్పాడు. అనంతుడు కూడ (భోజరాజీయము 3-158) స్త్రీ విద్యను 
చెప్పాడు. రామరాజ భూషణుడు బాలికా పాఠశాలలను (హరిశ్చంద్ర నలోపాఖ్యానము 
4-13) ప్రస్తావించాడు. మహాభారతం స్త్రీలు రాజ్యార్హలని (శాంతి పర్వము 1-289) 
చెప్పింది. క్రీణయుగంలో మల్హణ చరిత్ర, వల్లవీ పల్లవోల్లాసము వంటి కొద్ది కావ్యాలు 
మాత్రమే స్త్రీ విద్యను ప్రశంసించాయి. 

నాగ్నజితి బాల్యంలో ఆడుకున్న ఆటలన్నీ ఆకాలం నాటివే. బొమ్మల 
పెళ్లిళ్లు, వెన్నెల కుప్పలు, ఓమన గుంటలు, చదరంగము, పావురాల ఆట మొదలుగా 
ఆమె ఆడిన ఆటలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. పావురాల ఆట నవనాథ చరిత్ర 
సారంగధర కావ్యాల్లో కన్పిస్తుంది. రసికజనమనోభిరామంలో పావురాల టపా ప్రస్తావన 
ఉంది. ఆ తర్వాత కావ్యాలలో ఎక్కడా దాని ప్రస్తావన లేదు. వల్లవీ పల్లవోల్లాస కావ్యంలోనే 
కన్పిస్తుంది. 

ఆనాటి వేటగాళ్లు వేటలో తుపాకులను ఉపయోగించేవారు. ఆనాటి 
చలివేంద్రాలలో దాహం తీరడానికి వట్టివేరు కలిపిన చల్లని మంచినీళ్లే కాక, నిమ్మరసం, 
ఉప్పు కలిపిన చల్లని మజ్జిగ, పానకాలు కూడ ఇచ్చేవారు. మహతాబు చీరలు, స్త్రీల 
నాట్యశాలలు, స్త్రీల పావురాల ఆటలు మొదలైన విశేషాలు ఈ కావ్యంలో కన్పిస్తాయి. 


వాద్యములు చతుర్విధములు. 


తతం వీణాదికం వాద్య, మానద్ధం మురజాదికమ్‌ 
వంశాదికం తు సుషిరం, కాంస్య తాళాదికం ఘనమ్‌ 
చతుర్విధ మిదం వాద్యం, వాది త్రాతోద్య నామకమ్‌ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 47 


తతము, ఆనద్ధము, సుషిరము, ఘనమని వాద్యములు నాలుగు రకాలు. కాని 
మాడభూషి కవి - పంచ వాద్యంబులు పరిఢవిల్లి (3-116) అని ప్రయోగించాడు. 
బేరి, కావాళము, వటవాము, శంఖము, జయవుంట - ఈ ఐదింటిని 
పంచమహావాద్యాలంటారని దా॥ వుయ్యూరి లక్ష్మీనరసింహారావుగారి వివరణ. 


లాక్షణికాంశాలు : వల్లవీ పల్లవోల్లాస రచనా కాలము (1835) నాటికి బాల 
వ్యాకరణము (1856) పుట్టలేదు. తెలుగు వ్యాకరణానికి మూలమనదగిన ఆంధ్ర శబ్ద 
చింతామణి, వికృతి వివేకము, పాణినీయము మొన సంస్కృత వ్యాకరణ [గ్రంథాలు 
సాహిత్య విద్యార్థులు చదువుకొనేవారు. తెలుగులో అప్పకవీయము ప్రామాణికంగా 
ఉండేది. ప్రౌఢ వ్యాకరణ ప్రయోగాలు చేయనప్పటికి మాడభూషి కవి పాండిత్యమంతా 
సంస్కృత వ్యాకరణాల మీద ఆధారపడినదే. అందువలననే ఈ క్యావంలో లాక్షణిక 
వికారాలు కన్పించవు. అందరు కవులలానే ఒకటి రెండు స్వచ్చంద ప్రయోగాలు చేశాడు 
చూడండి. 


1. పన్నగ రాజుకు (నగాగమ లోపము) 1-59. ప్రొఢవ్యాకరణం దీనిని 
సమర్థించింది. 

2. సుదంతని - అకారసంధి (1-90) 

sae సత్త్వ్వముల్‌, అబ్బురమైన (సంధిలేమి) (2-24); గంగనుకాసె = 


గంగ+అనుకాసె (తిముక్త 2-9) 

4 పైనము (పయనము అనుటకు) 3-17 

ర్‌. కొంగు ముండ్లు (కొంగు ముడులు అనుటకు) 3-145 
6. నీండ్లు (నీరు, నీరులు, నీళులు అనుటకు) 2-122 

7 మంగళారతులు 3-149 

8 తనయులు పెక్కు (పెక్కురు అనుటకు) 1-74 

9. కడిమిన్‌, ఆ చుక్కల దొర (సంధిలేమి) 2-114 

10. మీబన్‌, అవ్వనితామణి (సంధిలేమి) 2-212 

11. సన్నుతించుచున్‌ (సన్నుతింపుచున్‌ అనుటకు) 1-75 
12. సరము (సరస్సు అనుటకు) 2-20 


గీ. రాగములం బాడుచుం దనరారు నెపుడు (1-95) అఖందయతి. 


రేఫ అకారాలకు యతిప్రాసమైత్రులు లాక్షణిక సమ్మతం కాదు. 
“నాన్యేషాం వైధర్యం లఘ్వలఘూనాం, రయోస్తు నిత్యం స్యాత్‌ - అని ఆంధ్రశబ్ద 


48 వల్లవీపల్లవోల్లాసము 


చింతామణి. మాడభూషి కవి రేఫలను కలిపాడు. 
గీ. మటియు పాయని డేగల మురిపెములను (3-59) 


అభేదయతిలో 'ర-లి యతిని కూడ లాక్షణికులు అంగీకరించరు. 
మాడభూషి కవి ఈ యతిని కూడ ప్రయోగించాడు. 


క. రంగల రంగ శౌరి కిరుగెలంకుల వేడ్మన్‌ (3-34) 
క. సా, రధులు నడుప రవుల వలెం జెలంగి భోజ మహి, రథికులు (3-35) 
పీపా. లేమకు గడియలారీతిం దోంచె (3-82) 


ఈ యతులు మాడభూషి కవియే కాదు. ప్రసిద్ధులైన రామరాజ 
భూషణుడు, శ్రీనాథాదులే ప్రయోగించి ఉన్నారు. 


1. రాయంచ కాళ్లం దౌలకయ మున్న (వసుచరిత్ర 4-25) 
2, లీలాహాస్య కళాప్రసంగముల నుద్రేకించి (కాశీఖండము 6-20) 
“రలయోరభేదః” - అన్న ప్రమాణాన్ననుసరించి కవులీ ప్రయోగాలను చేశారు. 


భావుకత, రసపోషణ, వర్ణనా చమత్కృతి, పదవిన్యాసము - వీటన్నిటి కలయికను 
కవితాశైలిగా భావించవచ్చును. ఇటువంటి రసపోషితమైన శైలి మనుచరిత్ర తొలి 
మూడాశ్వాసాలలో నిండుగా కనిపిస్తుంది. మనువును మించవలెనన్న సంకల్పముతో 
పుట్టిన వసుచరిత్రలో రసపుష్టి, పదపటిమ, (శ్రావ్యత మనువుకన్నా మిన్నగా ఉన్నా 
అనవసరమైన శ్లేషలు, సంగీతం కోసం పుట్టిన అక్షర నియమాలు వంటి అసహజములైనవి 
చోటు చేసుకోవడం వలన అందులో ఉత్తమస్థాయి కవిత్వము మసకమసకగా కన్పిస్తుంది. 
అయినా పండితులలో మనువు కన్నా వసువు పైనే పిసరంత ఎక్కువ ఆధారము కన్పిస్తుంది. 
కవిజనరంజనము, కవిరాజ మనోరంజనము, రసికజనమనోభిరామము, శకుంతలా 
పరిణయము మొదలైన పిల్లవసుచరిత్రలు పుట్టాయి. 

మనుచరిత్రలోని రసస్ఫోరకమైన కవిత్వశైలికి ముచ్చటపడి పుట్టిన కావ్యాలు 
కూడ కొన్ని కన్పిస్తాయి. అవి అనిరుద్ధచరిత్రము (కనపర్తి అబ్బయ్య), పాంచాలీ పరిణయము 
(కాకమాని మూర్తికవి), శశాంక విజయము (శేషము వేంకటపతి) మొదలైనవి. వీటిని 
పిల్లమనుచరిత్ర లనవచ్చును. వీటిలో వల్లవీపల్లవోల్లాసము కూడా చేర్చవచ్చును. ఇవి 
మనుచరిత్ర కవితాశైలిని పుణికిపుచ్చుకొన్నాయి. కాని అందలి పద్యరచనలోని జిగిబిగిని 
శశాంకవిజయము తప్ప మిగిలినవి అందుకోలేకపోయాయి. 


మనుచరిత్ర తొలి మూడాశ్వాసాలలో కన్పించే రసపోషితమైన శైలి 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 49 


వల్లవీపల్లవోల్లాసములో ఆద్యంతమూ కన్పిస్తుంది. రసనిర్భరమైన వర్ణనలు, వర్ణనలకు 
తగిన పదబంధాలు, పదబంధాలలో సౌకుమార్యము, మార్దవము, శ్రావ్యతలు ఈ కావ్యంలో 
సొగసుగా విచ్చుకొన్నాయి. ఉవిద మేనిలతకు వయసు వసంతకాలంబు కాంగ (2-181) 
వంటి భావగర్భిత చరణాలు మనస్సును మురిపిస్తాయి. 


ఇంత చక్కని కావ్యంలో నాకు ఒండురెండు చోట్ల సందేహాలు కలిగాయి. 
కోసలపురవర్ణనలో కవి - మధ్యాహ్నమును వర్ణించిన తర్వాత వెనువెంటనే శరత్తులోని 
నక్షత్రాలు ముత్యాలరాశిలాగ సాలవృక్షపు కొమ్మల మధ్యనుండి కన్పిస్తాయని (1-63) 
రాత్రిని స్ఫురింపజేశాడు. తర్వాత పద్యంలో ప్రాకారాలు స్పష్టంగా సారివృక్షపు కొమ్మలచేత 
విభజించబడడం వలన సూర్యుని రథము క్‌ అడ్డంకి లేకుండా వెళుతుందని వర్ణించాడు. 
ఇక్కడ క్రమము తప్పింది. 

అట్లే పెండ్రిపీటలమీద నాగ్నజితీ కృష్ణులను కవి - 

పొంగుచున్‌ హరి పెండిపీటను బొల్తితో వసియింపంగా (8-149) 


అని వర్ణించాడు. ఇక్కడ పొలతి నవవధువైన నాగ్నజితి పొలంతి అంటే పదవ్యుత్పత్తి 
ప్రకారము రజస్వల, అశూచితమైన ఆడుది అని అర్థము. కనుక ఇక్కడ ఈ పదానికి 
సందర్భశుద్ధి లేదు. 

ప్రతులు - ముద్రణ - పరిష్కరణ : మాడభూషి వారి వల్లవీ పల్లవోల్లాస 
కావ్యానికి చాలా ప్రసిద్ధి వచ్చింది. పైగా రాజాశ్రయం లభించుట వలన ప్రతులు కూడ 
పుట్టాయి. ఆ కీర్తి బ్రౌన్‌ దొరగారి కాలేజిని తాకింది. ఆ రసజ్ఞుడు దీనికి కాగితపు 
ప్రతులు వ్రాయించాడు. ఇప్పుడా వ్రాత ప్రతులు రెండు మద్రాసు ప్రాచ్య లిఖిత 
భాండాగారంలో ఉన్నాయి. 


ఈ కావ్యం మొదట శ్రీవైజయంతి పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ప్రాచీన 
తాళపత్ర గ్రంథాలను అచ్చువేసి లోకానికి అందించాలన్న తపనతో పుట్టిన పత్రికలలో 
వైజయంతి పత్రిక ఒకటి. దక్షిణాది నుండి మొదటిసారి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని అధిష్టించిన 
పనప్పాకం అనంతాచార్యులవారు దీనిని 1892 జనవరిలో ప్రారంభించారు. మానవల్లి 
రామకృష్ణకవి ఇందులో (గంథసమీక్షలు చేసేవారు. నృసింహ పురాణము (ఎట్జన), అనిరుద్ధ 
చరిత్ర (కనపర్తి అబ్బయ), శకుంతలా పరిణయము (కృష్ణకవి), రుక్మిణీ పరిణయము 
(కూచిమంచి తిమ్మకవి) మొదలగు కావ్యాలను తాళపత్ర ప్రతుల నుంచి తొలిసారిగా 
ముద్రించిన దీపత్రికయే. 


వైజయంతిలో సీరియల్‌గా వచ్చాక అనంతాచార్యులవారు 1894లో 


50 వల్లవీపల్లవోల్లాసము 


జి.రామస్వామి శెట్టి అండు కంపెనీవారి ముద్రాక్షరశాలలో అచ్చువేసి గ్రంథంగా 
ప్రకటించారు. ఇది సలక్షణమైన ముద్రణ. చాలా వరకు అచ్చుతప్పులు లేకుండా 
ముద్రించారు. సమీపకాల ప్రబంధం కావడంతో పాఠాంతరాలు కూడ లేవు. కొందటు 
విమర్శకులు ఉదాహరించిన పద్యాలలో ఒకటి రెండు పాఠాంతరాలు కన్పిస్తాయి కాని 
అవి గణించదగినవి కావు. 


అయినప్పటికీ ఒండురెండు జారుపాటులు కన్పించాయి. 
షస్ట్రంతాలలో ఒక పద్యంలో రెండు మాత్రలు లోపించాయి. 
క. శోభన ఘృణిశోభిత మణి 
శోభన మందిరునకు సురసేవ్యునకున్‌ (1-48) 
ఇందులో రెండవ పాదంలో రెండు లఘువులు లోపించాయి. దానిని శోభన 
మందిరునకు (శ్రిత) సురసేవ్యునకున్‌ - అని పూరించాను. నా పూరణను బ్రాకెట్లులో 
ఉంచాను. 
నాగ్నజితీ కృష్ణుల సంభోగ శృంగారంలో - 
గీ. కలికిరో! కౌతుకమున లేంగౌను నంద 
గులుకు పుక్కిటం బిరుదులం గోర్కెదీరం 
గరము కరమూన కున్నను గలదె నాకుం 
దలంప భువనత్రయాధిపత్యము మృగాక్షి!. 3-209 
నీ లేత నడుము, అందలి కులుకుబొడ్డు, పిరుదులు తనివితీర తాకనిచో నాకు 
భువనత్రయాధిపత్యము ఉండదు - అని కృష్ణుడు అంటున్నాడు. నాయిక నడుము, 
పొక్కిలి, పిరుదులను - స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలతో పోల్చాడు కవి. 
ఇక్కడ కులుకు పుక్కిట - అన్న పాఠము అర్థరహితము. దీనిని కులుకు పొక్కిట 
- అని దిద్దాను. 
కృష్ణుడు నాగ్నజితిని పెండ్లి చేసికొన్న సందర్భంలో శత్రురాజులు దండెత్తారు. 
యాదవ సైన్యము సిద్ధమైన సందర్భంలో - 
క. వచ్చి బలమ్ములు గదిమి వి 
యచ్చురు లత్యంత విసయము నొంది (93-158) 
బలమ్ములు గదిమి - అన్న పాఠము అసందర్భము. బలమ్ములు గదిసి - అని 
దిద్దాను. అంటే సైన్యములు మొహరించి అని అర్థము. 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 51 


శోభనాద్రి అప్పారావు పరాక్రమాన్ని వర్ణించు సందర్భంలో- 
స తన తీక్ష ధారాక తరవారి పన్నగం 


బరిజీవ్‌ మారుతం బారగింప (1-69) 
దీనిని తన తీక్ష ధారాగ్ర తరవారి - అని దిద్దాను. 


ఇటువంటి సవరణలు ఇంకొన్ని చేశాను. నా సవరణలు ప్రధాన పాఠంగా 
చూపినచోట, పూర్వపాఠమును పూర్వ ముద్రణ పాఠము (పూము.పా) అని అడుగున 
చూపించాను. కనుక నా పాఠము నచ్చని వారు తమకు నచ్చిన పాఠం స్వీకరించ 
వచ్చును. 


ఈ ముద్రణలో కొన్నిచోట్ల వలపలగిలక రూపాలు కొన్ని కన్పిస్తాయి. వాటిని 
ఇప్పటి వ్రాత కనుగుణంగా మార్చి ముద్రించాను. వాటిలో కొన్నిటిని చూపిస్తాను. 


దోబ౯లము - దోర్చలము (2-33) 

వణి౯ంచెద - వర్ణించెద (2-36) 

శక౭౯రాంబువులు - శర్మరాంబువులు (2-166) 
ఎదుకొ౯నుచు - ఎదుర్మొనుచు (2-163) మొదలైనవి. 


పూర్వ ముద్రణలో ఆటవెలదులు తేటగీతులుగా గుర్తించబడ్డాయి. వాటిని 
ఆటవెలదులుగా మార్చి ముద్రించాను. చాలాచోట్ల ప కారము సకారముగాను, సకారము 
నకారముగాను, వకారముగాను; ముద్రితమయ్యాయి. వాటిని సవరించాను. అచ్చుతప్పులు 
దిద్దాను. 

మేలు తలపు : శతాధిక సంస్కృతాంధ్ర గ్రంథప్రకాశకులు, విశ్రాంత భూగర్భ 
శాస్రోపన్యాసకులు శ్రీ రావి మోహనరావుగారి దృష్టి అదృష్టవశాత్తు వల్లవీ పల్లవోల్లాసముపై 
ప్రసరించింది. వెంటనే ఆయన నాకు ఫోన్‌ చేసి ప్రతిని సిద్ధము చేసి, పీఠిక వ్రాయమని 
ఆదేశించారు. నావద్ద ఉన్న 1894 ముద్రిత ప్రతియొక్క జెరాక్స్‌ ప్రతిలోని అక్షరాలు 
ముద్దలు ముద్దలుగా పడి పఠనయోగ్యంగా లేదు. మిత్రులు శ్రీ కె. శ్రీనివాసులు 
(చారిత్రకోపన్యాసకులు), నడింపల్లి లక్ష్మీనారాయణలు స్ఫుటమైన అక్షరాలు గల జెరాక్స్‌ 
ప్రతులు పంపించారు. వాటి రెంటి సహాయంతో ఒక సమగ్ర ప్రతి తయారయింది. కాని 
ఆనాటి అచ్చు ప్రతులలో ముద్రణ సరిగా లేక చాలా చోట్ల అక్షరాలు ఈ జెరాక్స్‌ ప్రతులలోకి 
కూడ రాలేదు. మిత్రులు డా॥ వడ్డేపల్లి శ్రీనివాసరావు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో తన 
తండ్రిగారి పేరిట స్థాపించిన శ్రీ వడ్డేపల్లి చినపుల్లయ్య గ్రంథాలయం నుండి 1894 
నాటి అచ్చు ప్రతిని పంపించారు. ఇది నాకు చాలా ఉపయోగపడింది. పీఠిక వ్రాస్తున్నప్పుడు 
నాకు ఏర్పడిన సందేహాలను తీర్చిన విద్యామిత్రులు డా॥ ఉయ్యూరు లక్ష్మీనరసింహారావు 


52 వల్లవీపల్లవోల్లాసము 


గారికి, డా॥ వడ్డేపల్లి శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు. పీఠిక వ్రాస్తున్నప్పుడు కొన్ని 
విలువైన సూచనలు చేసిన ప్రాకృత భాషా పండితులు శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారికి 
నా కృతజ్ఞతలు. 

రావి మోహనరావుగారి ఇల్లు గీర్దేవి నిలయము. సరస్వతీ దేవి కాలి అందెలు 
నిత్యము సంస్కృతంలోను, అప్పుడప్పుడు తెలుగులోను ధ్వనించు చదువుల కొలువది. 
కాళిదాసుని మేఘసందేశ, కుమార సంభవాది కావ్యాలకు లాక్షణిక సమ్మతమైన 
బృహద్వాఖ్యలు సంతరించిన విద్వాంసులు వారు. ఇప్పటికి ఆయన 120 [గ్రంథాలను 
ప్రచురించారు. ఇన్ని గ్రంథాలు ప్రచురించుటలో ఆయన ధర్మపత్ని శ్రీమతి కృష్ణకుమారి 
గారి సహకారమే ప్రధాన కారణము. ఈ పెళ్లి కావ్యానికి మరలా సూర్యాలోక భాగ్యాన్ని 
కలిగించిన ఆ పుణ్యదంపతులకు ఆగిరిపల్లెలో కొలువున్న శోభనాచల లక్ష్మీనృసింహ 
స్వామివారు ఆయురారోగ్యెశ్వర్యములను ప్రసాదించుగాక! అస్తు! 

ఉన్నం జ్యోతివాసు 
వేములపాడు. 


జయనామకార్తికము 
6-11-2014 
కార్తిక పూర్ణిమ 


చ॥ 


చ॥ 


Gil 


చ॥ 


Gil 


శుభమస్తు 
అగి అగ్ని 
వల్లపీపల్లవోల్లాసము. 
య య తాయ 
ప్రథమాశ్వాసము. 

: ఇష్టదేవతా స్తుతి : 
శ్రీలక్ష్మీకరకర్ణభూషణములై చెన్నొందుపద్యోత్సలో 
ద్వేలోల్లాసనిదాన నేత్రయుగళీదివ్యార్మ చం ద్రద్యుతిన్‌ 
దైలోక్యాఘతమోనివారణముం జిత్రంబొప్పం గావించునా 
శ్రీలక్ష్మీ నరసింహనామకశుభాద్రిస్వామిని న్ల్గొల్చెదన్‌ 


సురుచిరపాణి పల్లవముసొంపునం గన్గవతేంటినీటునన్‌ 
గురుకుచయుగ్మరమ్యసుమగుచ్చములన్‌ మధురాధరప్రధా 
సరసఫలద్యుతిన్‌ దనరి శౌరిమహీజము చుట్టుకొన్న మా 
హరిసభికల్పవల్లి సకలార్థసమృద్ధినొసంగి (ప్రోవుతన్‌ 
నిజపదకంజభావనల నిర్ణరకోటి సుఖంబునొందుటల్‌ 
గజవదనాదిపార్షదనికాయము దెల్పుచుం గొల్వం గొల్వునన్‌ 
విజయముంజేయుచున్‌ దనదువేత్ర శిఖాచల నాస్పదంబుగాం 
ద్రిజగము నేలు విష్ణుభటదేవుని సూత్రవతీశుం గొల్బెదన్‌ 


ఎవ్వండు శ్రీమనోహరున కింపుగ వాహనమై చెలంగుచున్‌ 
నివ్వటిలెన్‌ ధ్వజవ్యజన నిత్యసుహృన్మణిపీఠలీలం దా 
నెవ్వండు సర్వవేదమయుం దెవ్వనింగొల్పు సుపర్వ భూవిభుం 
దవ్విహగాధినాథుని సమగ్రసుఖస్థితికై నుతించెదన్‌ 
విపులఫణామణిప్రభల వేమజు భానుకృశానుతారకా 
దిపతనుకాంతులన్‌ దెగడి తేజము మీజంగం జక్రపాణికై 
యపరిమితాతపత్ర శయనాంశుకపీఠ నివాసపాదుకా 
దిపరికరంబులన్‌ దనరు దివ్యమనీషుని శేషుం గొల్బెదన్‌ 
భూతసరోమహన్మునుల భూరికృపానిధి భట్టనాథునిన్‌ 
శ్రీతతభక్తిసార కులశేఖర సత్పదరేణుమిశ్ర వి 
ఖ్యాతమునీంద్రవాహపరకాల పరాంకుశ భాష్యకారులన్‌ 
జేతులం జాచి మొక్కి మదిం జేర్చెదం దత్సదసారసంబులన్‌ 


53 


54 


గీ 


గీ 


క 


గీ 


వ॥ 


గీ 


వల్లవీపల్లవోల్లాసము 


సర్వతంత్ర స్వతంత్రులై జగమునందుం 

దేజరిల్లిన వేదాంత దేశికులను 

మాటిమాటికి సేవింతు మదిం దలంతుం 

బూని నేం జేయుకావ్య సంపూర్తికొజికు 7 


జగతి శ్రీశెలవంశసంజాతులగుచు 

సకలవేదపురాణ శాస్త్రములు చదివి 

(బ్రహ్మవిద్వంద్య చరణులౌ రంగనాథ 

దేశికులం గొల్లు మత్మృతి తేజమునకు 8 


అతిశయమతిసంయుత సం 

స్మృతవైకృతకవిసమాజ కీర్తితులను మ 

త్మృతిముఖమున నుతియించెద 

నతులితవాల్మీకినన్నపాహ్వయకృతులన్‌ 9 


వృత్తనియమాశయాభావవృత్తిం దాల్చి 

కపటవాక్యపదార్థసం(గహమొనర్చి 

మలయుకుటిలాళి మాన్యసామాన్యవంటి 

కుకవికృతిం జూడనొల్లరు సుకవులెపుడు 10 


ఇవ్విధంబున నిష్టదేవతా ప్రార్థనంబును, స్వాచార్య ప్రముఖ గురు పరంపరాభి 

వందనంబును, సుకవిసత్మారంబును, గుకవి తిరస్మారంబునుం గావించి 

యనంతరంబ. 11 
కృతి ప్రోత్సాహకుని ప్రశంస : 

ద్విజరాజకేతన ద్విజరాజధరసిత ద్విజవాహసన్నిభ ద్విజగణంబు 

కార్తవీర్యార్దున కార్తికేయార్జున కీర్తితక్షత్రియవర్తనంబు 

రాజీవదరమహా రాజీవనిధిరాజ రాజసమ్మిత వణిగ్రాజితంబు 

కర్షణాంచితబాహు ధర్చ్షితవైరిసంకర్షణామిత సత్వకర్షకంబు 

చటులవిక్రమపటురటద్భటచయంబు 

నటవిట [శ్రేణిరంజిత నరచయంబు 


మత్తవేదండతండంబు మహితచక్రి 
తురగనికరంబు నూజివీట్సురవరంబు 12 


గీ॥ 


క॥। 


వ॥ 


గీ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 55 


ద్వంద్వప్రాసకందము : 
ఆపుర మవనిరమణిమణి | నూపురమై ఖేచరీవినోదకరమహా 
గోపురమై నృపకోటికిం । గాపురమై తనరు రాజ్య కమలాకరమై 13 


ఆపురంబున విలసిల్లు భూపమౌళి 

రత్ననిచయ(ప్రభాపుంజరంజితాం(ఘీ 

రమ్యుండౌ శోభనా ద్యప్పరాయరాజ 

శేఖరుండు తేజమున నిందుశేఖరుండు 14 
ఎవ్వానిమందిరం బిందిరామందిరానందమై లోచనానందమయ్యె 

నెవ్వాని ఘనయశం బిందుబింబోపమంబై లోకసంతోషమాచరించె 
నెవ్వానిసౌందర్య మిక్షుధన్వసమానమై మానినీమాన మపహరించె 

నెవ్వాని విక్రమం బినమండలాకారమై వైరితాపదంబై చెలంగె 

నతండు రథభటకరితురగాభిరామ 

విపులప్పతనాధినాధ సంవృతమదేభ 

గమనుండయి యేకచక్రముగాను బృథ్వి 

నేలుచుండెను శోభనా ద్రీశ్వరుండు 15 


ఆజగతీరమణుండు సుర । భూజమువలె సకల మనుజపుంగవులకు వి 
భ్రాజిత ధనముల నొసంగుచు । రాజిల్లుచు నుండు రాజరాజై జగతిన్‌ 16 


ఇవ్విధంబున నుండుచు నొక్కనాండు. 17 
కృతి నిర్మాణ ప్రస్తావన : 

సకలాగమపురాణశాస్ర్రజ్ఞు లొకచెంతం గర్శశోక్తులం బ్రసంగములు సేయ 

సంగీతసాహిత్యసారజ్ఞు లొకచెంత శృంగారకావ్యముల్‌ చెలంగి చదువ 


వరకంకణారావకరకాంత లొకచెంత విమలానుపమ చామరములు వీవ 
రమణీయసౌందర్యరాజన్యులొకచెంత రాజకార్యప్రచారములు దెలుప 


వారకామిను లొకచెంతం జేరియాడ 

వందిమాగధు లొకచెంత వరుస గొలువ 

సకలసామ్రజ్య లక్ష్మీప్రసన్నుందడగుచు 

నివ్వటిల్లుచుం గొల్వున నవ్విభుండు 18 


56 


గీ 


చ॥ 


వ॥ 


గీ 


క 


వల్లవీపల్లవోల్లాసము 


నను గోపాలదయాసముల్లసితనానాశాస్త్రవిజ్ఞాన నై 

పుణశీలాంచితశేముషీ విలసితున్‌ భూరి ప్రభావోన్నతున్‌ 
వినతాసూనుకటాక్షలబ్ధకవితావిఖ్యాతచాతుర్యుం జ 

య్యన రారమ్మని చేరంబిల్చి రమణీయాహ్ష్లాదచేతస్కుందై 19 


కమలశంఖరథాంగరేఖలం జెలంగు 

తనదు కరమున నాదు కేల్చనరంబూని 

సరసమోచారస స్వాదుచతురవాక్య 

ముల నిటులం బల్మె నాన్ఫపతిలక మెలమి 20 


మృదుపదవాక్యగుంభనల మేదురమై శ్రవణాతిశాయి స 

మ్మద మొదవంగంజేయ రసమంజులమై సదలంకృతిన్‌ మహా 

యదమగు నవ్యకావ్యము శుభాద్రినృకేసరి కర్పితంబుగా 

మదిం దులకింప సత్మవిసమాజ మొనర్పుము నేర్చుమీఅంగాన్‌ 21 


అనిపలికి బహుమానపురస్సరంబుగా౭ దాంబూలం బొసంగినం గైకొని 


మదనగోపాలచరిత్ర చిత్రితంబగు నొక్కశృ్ళంగారకావ్యంబు రచియింపంబూని 

కవిసమయ సుప్రసిద్ధంబు గావున నిజవంశానుక్రమం బెటింగించెద. 22 
: కృతికర్త వంశానుక్రమము : 

మహనీయ గుణరత్న మాడభూప్యన్వయకలశాంబురాళి శీతలకరుండు 

కమనీయనైధ్రువకాశ్యపగోత్రుం డాపస్తంబసూత్రుండు పరమయశుండు 

వేదశాస్త్రపురాణ విద్యానవద్యుండు సకలధర్మాధర్మ సారవిదుండు 

సంస్కృతప్రాకృతశౌర సేన్యాది సద్భాషావిశేషప్రబంధకరుండు 

అతండు మద్వంశకూటస్టుం దఖీలరాజ 

పూజనీయాం[ఘ్రిరాజీవరాజితుండు 

వాదివేదండ పంచాస్య వైఖరీ స 

మంచితుండు వేంకటాచార్యుం డార్యవిభుండు 28 

ఆ వేంకటగురుచంద్రుండు 

పావనగుణ శేషమాఖ్య భామామణితో 

శ్రీవెలయంగ గార్హస్ర్రము 

భావింపుచునుండె విబుధపరిబ్బఢుం డగుచున్‌ 24 


క 


Gil 


గీ 


క 


క 


గీ 


గీ॥ 


క 


క 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 


నవసేవధిసమ్మితసుత | నవకం బాదంపతులకు నయమొందంగ ను 


దృవమై గుణగణమణిసం | భవమై విలసిల్లె సర్వవైభవహితమై 


ఆ నవకంబునం దనరె నాగమశాస్త్ర విశారదుండు శ్రీ 
సూనుసమానసుందరుండు శోభితభూరియశోంచితుండు సం 
తాన మహీరుహోపమిత దాన మహీసుర కోటిమోద సం 
ధానుండు శ్రీనివాసుండు బుధస్తవనీయ కళావిలాసుండై 


శ్రీనివాసార్యుం డిలయందు శ్రీనివాసు 
దడనంగం జెలువొంది వేంకటమ్మాఖ్యసాధ్వి 
తోడ గృహమేధియై కడు ప్రోడ యగుటం 
బండితాఖందలుందనం బరంగెనతండు 


ఆ పండితజనశేఖరుం । డాపన్నగశాయి ఘనదయన్‌ వంశసము 
ద్దీపకతనూజరత్నముం | బాపించెను వేంకటార్య భాస్వదభిఖ్యన్‌ 


కృష్ణాంగజన్మవిలస త్మ ఎ్రష్ణాలహరీసమాన కృత్యాంచితయౌ 
కృష్ణాంబతోడ రమతో । విష్ణువువలె వేంకటార్య విబుధుండలరెన్‌ 


పంచరత్నంబులో లేక పంచబాణు 

పంచశరములో యన సుతపంచకంబు 

వారిసుకృతంబు లెల్లను వన్నాకక్క 

నుదయమయ్యెం దదన్వయాభ్యుదయమునకు 

అయిదుగురిలోనం దండ్రికి దయితు డగుచు 
సకలవేదపురాణశాస్తములం జదివి 

యమితభాషావిశేషము లభ్యసించి 

తేజరిల్లైను వేదాంతదేశికుండు 

వేదాంతవేద్యవిలస | త్సాదాంబుజసక్తషట్బదాయితఘన స 
మ్మోదాంతరంగుండై భువి । వేదాంతాచార్యుం డలరె విద్వద్ధనుండై 


అనసూయారుంధతులను 
ఘనపాతివ్రత్యమునను గదుముచుం గృష్ట 


57 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


58 


వ॥ 


క 


క 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


మ్మనువెలయు సతీమణితోం 

దనరెన్‌ వేదాంతగురుండు దద్దయువేడ్మన్‌ 38 
అమ్మహాత్ముండు లక్ష్మీనృసింహకటాక్షలబ్ధి సమస్తవిభవుండును, సకల విద్యానవద్య 
సారామృత హృదయకనకకలశ విరాజితుండును, వితతవిచిత్ర వసువసన 
వితరణసమ్మోదిత దీనజనమండలుండును, సర్వతంత్ర స్వతం(త్రుండును, 
బతంజలికరణి సరసపద విజృంభణారంభణుండును, నక్షపాదునిపగిదిం బదార్థ 
శోధనదక్షుండును, జైమినికరణిం గర్మకాండ విచారణనిపుణుండును, 
వేదవ్యాసునివలె సమస్తవేదవేదాంగపురాణేతిహాసాది విజ్ఞానుండునై, సత్యంబున 
హరిశ్చంద్రుండు, సౌభ్రాత్రంబున ధర్మనందనుండు, కల్యాణగుణాశయంబునం 
గమలామనోహరుండని సమస్తవిద్వద్వరులు దన్ను వినుతింప శ్రీకృష్ణమాంబా 
మనోరంజనుండై, వేదాంతాచార్యుం డార్యశిరోభూషణుం డయ్యె నంత. 34 
ఎవ్వండు విశ్వంభరేంద్రులసభలందు నఖిలవిద్వద్దజంబనం జెలంగె 

నెవ్వండు యవనక్షితీశుల చదరులో6 బండితరాజని ప్రొఢికెక్కె 

నెవ్వండు హూణావనీంద్రులకోర్టులో సదరమీనని ఖ్యాతి జాలనొందె 
నెవ్వండు భూదేవతేంద్రులగోప్టిలో వజ్రిపూజ్యుందన వన్నెమీటె 

నతండు సురధేనుకల్పవిఖ్యాతదాన 

సముదయంబున జనులను సంతసింపం 

జేయుచును సర్వసంపద్విశేషములను 

దేజరిల్లైను వేదాంతదేశికుండు 85 

ఆ వేదాంతాచార్యుండు 

భూవలయమునందు సకలబుధసన్నుతుందై 

శ్రీవెలయం గనియె మమ్ముల 

నేవురం దనయులను బండితేంద్రచరితులన్‌ 36 


వారిజలోచను కరుణన । వారితసురవాహినీప్రవాహసుకవితా 
ధోరణింగల్లి చెలంగితి | ధీరుల్‌ శ్రీనారసింహదేశికుందనంగన్‌ 87 


మటియు వైనతేయకటాక్షలబ్ధి విద్వత్మవిరాజ సమాజ మనోరంజక సంగీత సాహిత్య 
పాండిత్య విచిత్రకవిత్వ నిర్మాణనిపుణుండనై, నే రచియింపం బూనిన ప్రబంధమున 
కధీశ్వరుండైన శ్రీశుభాద్రిస్వామినిన్‌ వర్ణించెద 38 


క 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 59 


కృతి భర్త శుభాద్రి స్వామి వర్ణన : 
మహనీయవిజ్ఞాన మహి మయుగ్ర్వైష్టవనిత్యసూరి శ్రేణి నివ్వటిలంగ 
దివ్యపద్మోత్సలదేదీప్యమాన వారాహపుష్మరిణీవిరజ జెలంగ 
వేదశాస్త్రపురాణవేదాంతవిద్దనస్మార్తమౌనీశ్వరస మితి మెలంగ 
శుకపికారావసంశోభితానోకహసురుచిరక్రీడాద్రి సొంపుగణంగ 
విధి శివాదిసమస్తవిబుధవరేణ్య 
సేవితాంబుజపదనారసింహమూర్తి 
సంగతావాసమై శ్రీశ సదన మనంగం 
బరంగు మేదిని నాగిరిపల్లిపురము 39 


ఆపుర పరిసరమునం దగె । గోపురమంటపవితానగురుతరసుశ్రీ 
దాపరమై శుభశైలము । శ్రీపరమానందదాయి శిఖరాంచితమై 40 


లక్ష్మీలతాశ్లేషలస మానతనుకాండభుజశాఖసంతానభూజమగుచు 
శార్తనందకజిష్టుచాపసాౌదామినీరారాజదసితాభ్రరాజమగుచు 
వృత్తివేత్రద్వంద్వవిధుచండకరబింబభాసుర శ్రీవిష్ణుపదమునగుచు 
భువనదుష్కృతతమఃపుంజాపనోదనోదీర్ణమహాదివ్యతేజమగుచుం 

దనరి శ్రీరాజ్యలక్ష్మీశతను వహించి 

భక్తజనులను సంపత్రసక్తిఘనులం 

జేయుచును శోభనాచలశిఖరమునను 

జెన్నుమీజును శ్రీనారసింహమూర్తి 41 
రాజ్యలక్ష్మీసముద్రాజితుండయ్యును బరహిరణ్యక్షేత్రహరణుండగుచు 
శంఖచక్రగదాసిశారసంయుతుండయ్యుంగరరుహాయుధస మాకలితుండగుచుం 
గందర్పశతకోటికల్పగాత్రుండయ్యు జ్వాలాకరాళాంగజాలుందగుచు 
సంపూర్ణవిధుబింబసదృశాననుందయ్యు దం్షోల్లసన్మృగేంద్రముఖుండగుచు 
సకలసురనరమునిజనాశ్చర్యకర వి 

చిత్రచారిత్రయుక్తిచేం జెన్నుమీఅ 

సిద్ధసం సేవ్యశుభగిరిశిఖరమునను 

సిరులం జెలువొందు లక్ష్మీనృసింహవిభుండు 42 


60 


క 


క 


క 


క 


క 


క 


క॥। 


వ॥ 


చ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


షష్ట్రంతములు 
ఏతాదృశానుపమవి | ఖ్యాతాద్భుతవితతచరి తకలితునకు సమా 
ధూతసురవ్రాతమనో | జాతామితసాధ్వసునకు జగదాత్మునకున్‌ 
గాధాళ్లిష్ట్టమాకుచ | లీధమృగీనాఖిమంజులితవక్షునకున్‌ 
ద్రూఢఫణిప్రాఢఖగ | వ్యూఢునకునుదూఢమందరోర్వీధ్రునకున్‌ 
పుణ్యజనావళిగణ్యహి | రణ్యకశిపుభూధరభిదురకరరుహునకున్‌ 
బుణ్యాఘవరేణ్యార్తశ | రణ్యసరోజాతచరణరంరమ్యునకున్‌ 
కుక్షిస్థితప్రపంచున । కక్షీక్షతచండభాస్వదమృతాంశునకున్‌ 
రక్షోధిపవక్షోరుధి | రక్షోదితనఖరశిఖరరమ్యకరునకున్‌ 
నక్రపరాక్రమనిర్ణిత । విక్రమగజరాజవరదవిశ్వాత్మునకున్‌ 
శక్రదమనచక్రశమన । చక్రగదానందకాబ్దశార్హధరునకున్‌ 
శ్రీభూనీళాదేవీ | శోభోల్లసదుభయపార్వశుభవక్షునకున్‌ 
శోభనఘృణిశోభితమణి | *“శోభనమందిరునకు(శిత)సుర సేవ్యునకున్‌ 


లక్ష్మీనయననవోత్పల | లక్ష్మీకరపార్వికైణలక్ష్మాస్యునకున్‌ 
లక్ష్మీకృతవిక్ష్యాపతి | లక్ష్మీనరసింహునకువిలక్షణఘృణికిన్‌ 


43 


44 


45 


46 


47 


48 


49 


నమర్చితంబుగా నా రచియివంబూనిన వల్లవీవల్లవోల్లానంబను 


సత్యాపరిణయాఖ్యాన ప్రబంధంబునకుం గథాక్రమంబెట్టిదనిన. 
: కథాప్రారంభము : 


సలలితనైమిశాటవిని శౌనకముఖ్యులు సత్రయాగమున్‌ 
సలుపుచు రౌమహర్షణిని సంతసమొందంగం గాంచిమున్న కో 
సలవిభుకన్య నేకరణి సత్యను శ్రీహరి పెండ్లియాడె ని 
శ్చలమతిం దెల్పుమన్న మునిచంద్రులతో నతం డిట్లనెం దయన్‌ 


కృతి ప్రోత్సాహకుని ప్రశంస : 


50 


51 


లసదాగమస్ఫూర్తి వెసంబూని హంసార్వసరణులై తనరు భూసురులు హరులు 


తేజోబలోద్ధతి దిక్కుంభినీశుల కెరలిరంజిల్లు భూవరులు కరులు 


గీ॥ 


చ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 61 


కమనీయ నవరత్న కాంచన చక్రకోటులను శోభిల్లు వైశ్యులు రథములు 
పరమధర్మాభాతిపరజీవనక్ష్మేత్ర దారతం దగినపాదజులు భటులు 
రమ్యసుమనః ప్రమోదాంగ రాగలలిత 

పల్లవావాప్తిచే మించు ప్రొఢవార 

కాంత లారామములు గల్లి ఘనతనొందె 

భూస్థలిం గరంబు కోసలపురవరంబు 52 


భవ్యగుణరత్న బహుసుధా భవనరాజ 

మండలోదయసదనంత మహితభోగ 

లసితపురుషోత్తమ శ్రీవిలాసలలిత 

మగుచు విలసిల్లె నప్పుర మబ్టికరణి 53 
కస్తూరికారేణు కలితపన్నీరాంబు శీకరానీక సంసేవితంబు 
తారాఫలస్ఫూర్తితరళముక్తాజాల రంగవల్లీసముద్రాజితంబు 
విద్రుమస్తంభా(గ వికచనీలోత్సల శ్రీరాజదంభోజతోరణంబు 
ఘనతరసామోద కర్పూరచందనాగరుధూప ధూపితాంగణచయంబు 
వారకాంతాద్భగంచల వర్ధమాన 

విటజనగ్రేణిచిత్తజ విలసనంబు 

సకలశ్ళంగారకేళికాసాధహర్య్య 

రాజమానంబు తన్మహారాజపథము 54 


శుకమధురానులాపగతి సుందరపల్లవరాగసంపదన్‌ 
వికచసుమాభఖిరామసురభిన్‌ హరిచందనసంగతిన్‌ లస 
త్పికకలరావసంయుతి రతిప్రియవృత్తుల వారకామినీ 

నికరమురీతి నప్పురవనీనివహం బలరారు రమ్యమై ర్‌ర్‌ 


శారదపూర్ణిమాచంద్రబింబాస్యలై యలకాంధతమసంబు ననుకరించి 
మదకీరకోకిలమంజులవాణులై పక్వవింబాధర ప్రాప్తి గాంచి 

తనరారు మృగరాజతనుమధ్యసీమలై కరికుంభవక్షోజగరిమం బెంచి 
బిసనాళమృదుబాహులసమానలై రాజహంసయానంబుల నతిశయించి 
చంద్రికాస్మితసాంద్రలై చరణనయన 

వారిజంబుల విలసిల్లి వన్నెకెక్కి 


62 


Gi 


Gil 


చ॥ 


క 


వల్లవీపల్లవోల్లాసము 


చిత్రలావణ్యగణ్యతం జిగురుబోణు 
లాపురంబున విహరింతు రేంపుమీఠి 


56 


పడంతిరో వెలకుం జూపవదేమి పొన్న పువ్వది యనంటుల దీవినయ్యెంగాదె 


చేండె కల్వ్పసరంబుం *బూండనీయవదేల నది యగాధసరోరుహంబుగాదె 


యింతిరో విరిబంతు లిందులప్రియమటే యవి హేమవల్లీనయములుగావె 


మగువరో దాంచెదు మల్లెలు గోప్యమే యవి సుధారసపూరభవములయ్యె 


ననుచు సరసోక్తి సరణుల నలరి పుష్ప 
లావిక లుషిద్దసముదయభావమెలమి 
నుల్లసిల్లంగం జేయుచు నుల్లసమునం 
బువ్వులమ్ముచు నుందు రప్పురమునందు 


నీడాంతస్థితకేకికోకి లశుకా నీకస్వనానోకహ 
క్రీడాభూధరకూటకో టివి లస బ్లీ మంజుకుంజంబులన్‌ 
జోడుంబాయక కిన్నరుల్‌ సతులతో సూనాస్తసంప్రీతిగాం 
గ్రీడాతత్పరులై సుఖింతురు గతవ్రీడాత్ములై తత్పురిన్‌ 


అన్నగరంబునం దనరు హైమసముజ్వలహర్య్యసీమలన్‌ 
సన్నుతగాత్రుందై గతివశంబునం జంద్రుండు సంచరింపంగా 
సన్నలు చంద్రశాలలును సౌధము లంచును దేజరిల్లె నా 
పన్నగరాజుకైనం దెలుపన్వశమే భవనప్రభావముల్‌ 


ఆపురసౌధభాగముల నంబుజనేత్రలు కామికోటితో 
శ్రీపతిసూనుకేళివివశీకృతలై మరుదాపగాసరో 
జాపృతమంజుగంధవహహాపితతవ్చమవారిధారలై 
దీపితకామభోగములం దేజము నొందుదు రందమొందంగన్‌ 


ఇనుండుదయాద్రి నెక్కి మదికింపగు మేడల గొప్పం గాంచివా 
హనమున కడ్డమౌ ననుచు నంబరవీధికి నేగి సౌధభా 
బృణిమయసింహరాశి తన మందిర మన్మతి నిల్చి మెల్లనే 
చనుటను గాదె మధ్యదివసంబున మందత నొందె నాతనిన్‌ 


ఆపురగోపురమణి నిజ । రూపము లీక్షించి రవిహరుల్రతిహయధీం 
గోపించి హీరహరులన । నాపట్టునం జూచికాదె యటునిటు తొలంగున్‌ 


57 


రరి 


59 


60 


61 


62 


క॥। 


క 


క 


గీ॥ 


క 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 


సాలాభిరామనగరీ | సాలాంచలశాఖలందు శారదతారా 
జాలము విలసితముకా | జాలము పగిదిన్‌ వసించు జతురత మిగులన్‌ 


ప్రాకారసీమ లందునం । బ్రాకటశాఖాంతరములు భాగించుటచే 
భాకరరథము నిరోధము । లేక వెడలుం దత్సరణి నిలింపులు సూడన్‌ 


అరయంగం దత్సురకాంచన । వరుణాంచలఖచితరత్నవరకాంతులం దా 


నరుణాయుతుండై గా ఖర । కిరణుం డరుణాభిధాన కీర్తితుండయ్యెన్‌ 


కనకమయకూటకలితమై కాంచనాద్రి 
కరణి రంజిల్లు తత్పురీవరణమునకు 
వారినిధిసప్తకము చుట్టువారె ననంగం 
గరమలరెం బరిఖా సప్తకంబుజుట్టి 


రాజహంసవిలాసరాజమానాంగమై బహుజీవనావాప్తిభవ్యమగుచు 
లసమానపల్లవోల్లాససంవాసమై సమదానురాగిణీసదనమగుచు 
రమణీయగుణశాలిరామాభిరామమై భరతగోష్టీసమాభరితమగుచుం 
బురుహూతగణనీయపురుషోత్తమహితమై లక్ష్మీవిహారాభిలలితమగుచు 
మానససరో వసంత రామాయణాంబు 
నిధులతో సామ్యమొంది సేవధివిశేష 
మహితగోపురసాధహర్య్య ప్రసక్తి 
నలరు నన్నగరీవర మనవరతము 

: కోసల నగర విభుండు నగ్నజిత్తు : 


ఆపురమున విపులయశో । భూపకిరీటాగ్రఖచితభూరిమణి విభా 
దీపితచరణుండు సుగుణ । శ్రీపరిబ్బఢసముండు నగ్నజిద్విభుం డలరెన్‌ 


తనదీర్శబాహుసంతానభూరుహశాఖ వసుమతీవల్లికాస్పదముగాంగం 
దనయశోమండలంబనుఘనసారంబు దిగ్వధూతనువులం దేజరిల్లం 
దనప్రతాపము దిజృ్మదావళఘనకర్ణ తాళవృంతములవర్దనము నొందం 
దనతీక్ష *ధారాగ్రతరవారిపన్నగం బరిజీవమారుతంబారగింప 
ధరణివితరణమునకు సురతరుపయోధి 

చంద్ర సురధేను సురమణి సదృశుండగుచు 


63 


63 


64 


65 


66 


67 


68 


64 


Gil 


క॥। 


వ॥ 


క 


చ॥ 


చ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


మదనశతకోటిలావణ్యమహితగాత్రుం 
డగుచు విలసిల్లెం గోసలనగరవిభుండు 69 


ఆవసుధాధినాథుం డమరాధిపసమ్మితవైభవంబునన్‌ 

భూవలయంబు నేలుచును భూవిబుధామరభూజమై కడున్‌ 
భావజకేళులందు నిజభామినులన్‌ దనియంగం జేయుచున్‌ 

శ్రీవెలయంగ రాజమణిశేఖరుండై విలసిల్లుచుండంగాన్‌ 70 


అంతటం గోసలధరణీ | కాంతునకు జగత్రయాదికారణలక్ష్మీ 
కాంతకరుణ నలకంతువ | సంతజయంతాభపుత్రసంతతి కలిగెన్‌ 71 


ఇవ్విధంబున నవ్వసుంధరాధురంధరుండు, విబుధాధినాథసభామధ్యసురవధూ 


జేగీయమానయశోవిశాలుండై, శర్వునికరణి సర్వమంగళావాసశరీరుండయ్యు 
సమదృష్టిసమేతుండును, శ్రీమన్నారాయణునిపగిదిం గమలాలంకృతుండయ్యుం 
బుణ్యజనమి(తుంండంను, గళానిదినరణి నమృత వృాదయుండ య్యు 
నిష్క్మలంకుండును, దివాకరునివలె స్వప్రకాశితలోకనికరుండయ్యు నపంకజ 
బంధుండును, ధనంజయురీతి సుభద్రాఖీరాముండయ్యు నిస్సహాయ 
విజయుండును, హరిశ్చందద్రునివలె సత్యవాక్యవిశారదుందయ్యు నితైశ్వర్యుండును, 
నధునాతనపురాతనవసుమతీరమణాతిశాయి వైభవాలంకృతుండై, యవార్యశౌర్య 
ధైర్యాదిగుణమణి విరాజితుండై, ధరామండలంబుం బరిపాలనంబుసేయు 
సమయంబున. 72 


: వుత్తికకై రాజు పట్టమహిషి చింతించుట : 
ఆరాజోత్తమునిమహిషి । శ్రీరాజీవాయతాక్షి సితకరబింబ 
శ్రీరాజమానముఖియై । శ్రీరంజిల్లంగ నిట్లు చింతించె మదిన్‌ 73 
తనయులు పెక్కుగల్లినను దన్వికిం బుత్రిక పుట్టకున్న ని 
త్తనువు నిరర్ధకంబని యెదం దలపోయుదు రింతులంచుం దా 
మనమునం గొంతసేపు నృపమానిని చింతయొనర్చి యేమి సా 
ధనమునం గన్యకావదనదర్శనజన్యముదంబు గల్లునో 74 


అనిమదిలోం దలంచి సతి యబ్దసుమంబుల వేద్మతోం బయో 
వనధిసుతాంఘిపూజనము వాసిగం జేయుచు సద్ర్వతోపవా 


క॥। 


క॥। 


వ॥ 


క 


ఆ.వె. 


Gil 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 65 


సనియమమాచరించి సురసత్తములన్‌ గడు సన్నుతించుచున్‌ 
మనుజులు వింతనొంద నృపమానిని యుండె నభీష్టసిద్ధికై 75 


ఈవిధమున భామామణి 

భావంబున నిందిరాంఘ్రిపద్మము లెపుడున్‌ 

భావించుచుం6 బూజించుచు 

వేవిధముల మొక్కులిడుచు వేండుచు నుండెన్‌ 76 


ఈకరణి నుండి యొకనాం | డాకమలదళాక్షి సలలితాంతఃపురశ 

య్యాకల్పితాంగలతయి । చేకొని యుండంగ నిదుర సిరిచెలువొందెన్‌ 77 

అప్పుడు. 78 
: లక్షీదేవి ఆమెకు పుత్తిక ననుగ్రహించుట : 

సోము గోమున గెల్చు మోమునం జిజునవ్వు చిన్ని వెన్నెలలీలం జెన్నుమీజ 

సిరిమించు కెంగేలం జెలువొందు కెందమ్మి పైనిజూపులు తేంట్లపగిది మెజియం 

గ్రొమ్మించు హొయలుతో దొమ్మిసేయందలంచు మేనికడానిమేల్‌ మెజుంగులలరం 

గావిపావడపసల్‌ గదిమి తెల్లనికాంతి చెలువొందు మహతాబు చీరదనరం 

బైంటపైఠాణి అవికపైం బరిఢవిల్లం 

దళ్ళుతళ్ళను రతనంపుం గుల్కు చిల్ము 

మేల్మి బంగరు సొమ్ములు మేన నమరం 

గల్ములనెలంత చూపట్టెం గలను సతికి 79 


కలలోన గమలం గని య । కృలవాణి నతాంగి యగుచు గౌరవమొదవన్‌ 
గలవాక్సుమములం బూజా | కలనం బొనరించి పల్మె గద్గదగళయి 80 


ఎవరి మగువ వమ్మ యీ యంతిపురమున 

కేమి పనికి వచ్చితిపుడు తెలుపు 

మనంగ నిట్టు పలికె నారాజభామిని 

తోడ గరుడగమనుతోయజాక్షి 81 


క్షీరపయోధిగర్భమున శీతమయూఖుని తోడంబుట్టి దై 
త్యారిహృదంతరాళగృహమందు వసించిన దాననమ్మ నా 


66 


క 


గీ 


క 


వల్లవీపల్లవోల్లాసము 


పేరలకల్మికల్మియని వేల్పులు పల్ముదు రమ్మ నేండు నీ 
కోరికిం దీర్పగాం దలంచి కూరిమి వచ్చితినమ్మ కోమలీ 82 


ఆమాటవిని రాజభామిని హర్షించి వినమితాంగంబుతో వేద్మమీజం 

గూర్మి నీసరియెన కూంతు నిమ్మనుచును నతిభక్తి నడిగిన నబ్దవదన 
సఫలమౌ నీకోర్కి సత్యంబు లెమ్మని పల్మిన మేల్మాంచి కల్కి మదిని 
వింతనొందుచుం దనవిభున కీవిధ మంతరంగంబునను దెల్సి రంగుచెలంగ 
సిద్ధసంకల్పయై తపస్సిద్ధి నొంది 

సంతతానందసంభృతస్వాంతయగుచు 

విపుల సౌధాంతరములందు విభునితోడ 

నిండువేడుక విహరించుచుండె నపుడు 83 


ఈకరణిం దేజరిల్లిన । యాకమలదళాయతాక్షి కనురూపంబై 
శ్రీకరుణను జూలమరెన్‌ । శ్రీకరముగం గడుం దదీయచిహ్నములలరెన్‌ 84 


నల్లకల్వలరీతి నలుపైన కందోయి తెలిదమ్మిటీకుల తెలివినొందె 
బంగారుపసిమిచే రంగైన చన్గోయిమొనల నల్లనికాంతి మొలకలెత్తెం 
గలదులేదనుమాట కలవైన లేంగౌను కన్నులకుం జూడ ఘనతనొందె 
సొగసైనపెన్నీటిసుడివన్నె నలరారు పొక్కిలి మెరకయై పొలుపుమీటె 

వళులు మెల్లనం జనుటకు సెలవులడిగెం 

దెలుపు మించిన పసిమిచేం జెలంగె మేను 

గతుల మందత మిక్కిలి యతిశయించె 

నంతకంతకు దౌహృదం బతివ కలరె రి5 


నాగ్నజితి జననము : 


ఈవిధంబున విలసిల్లి యిందువదన 

సంతసంబున నొకమంచి సమయమునను 

గలిమి చెలి సాటి కూంతుం దాం గనంజెలంగె 
దివ్యశశిరేఖశుక్షద్వితీయకరణి 86 


బాలిక గల్గిన జగతీ | పాలుండు ముదమంది శాంతిపౌష్టికవిధులన్‌ 
మేలుగం జేసి ధరామర । మౌళుల కొసంగెన్మహార్షమణివసనములన్‌ 87 


క 


క॥। 


గీ॥ 


వ॥ 


Gil 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 67 


ఈకరణిం దేజరిల్లుచు | నేకాదశ దినమునందు నింతియుం దానున్‌ 
జేకొని బాలన్‌ ముదమునం । బైకొని పీంటలను భేరిభాంకృతులలరన్‌ 88 


సత్యంబీచెలి కమలా । ప్రత్యవయవసురుచిరాంగభాసుర యనుచున్‌ 
సత్యానామమునిడి మది | నత్యానందమునం బొంగి రాదంపతులున్‌ 89 


నాగ్నజితియని జనులెల్ల నయముగాను 

దల్లిదండ్రులు సత్యనా దయం జెలంగిం 

జెల్మిమీజ సుదంతని చెలులు పిలువ 

నలరె నబ్బాలికారత్న మనుపమముగ 90 
ఈలీలం బొత్తిళ్ల నింపుగాం గొన్నాళ్లు తల్లిచన్నులపాలం ద్రావిపెరిగి 
అత్తత్తయని పిల్చి యడుగువేయంగ నేర్చి యెత్తుకొమ్మని చేతులెత్తిపిలిచి 
చిలుకపల్ములు నేర్చి చిన్నారిపొన్నారి పాటలం బాడుచుం బరిఢవిల్లి 
బొమ్మలపెండ్ష్లిండ్లు పొలుపొందంగాం జేసివెలందులతోడం దా వియ్యమంది 
విరులంగోయుచుం బరువంపుసరులుంగూర్చ 

నేర్చి యుయ్యలనూంగుచు నెయ్యముగను 

మీటి శైశవ బాల్య కౌమార దశలం 

దేజరిల్లుచు బాలికాతిలక మలరె 91 


ఇట్లు దినదిన ప్రవర్ధమానయై. 92 


కన్నెలతోమణుల్‌ దిన్నెల ఘటియించి వెన్నెలకుప్పల వెలంది యాడుం 
బదములందెలుమోయం గుదిసి పయ్యెద దూంగం బడంతి చేడియలతో బంతులాడు 
రమణీయమణిపద్మరాగమౌక్తికములం గోమలి యోమనగుంట లాడు 
రాజమంత్రులం గూర్చి రహిమించు బలముతో నంగనామణి చదరంగమాడు 
మటియు మగువలతోం గూడి విరులపొదల 

వెలయు పొన్నల నీడల వేదికలను 

విపులసౌధాంతరంబుల వేద్మమీథి 

యాటపాటల విహరించు నతివ యపుడు 93 


ఇంపుగం జల్వవల్వకటినించియెదన్‌ బలుకెంపురాల్నిగా 
రింపుమెజుంగు6 గంచెల ధరించి చొకారపు వేణిదూల వ 


68 


గీ 


గీ 


గీ 


వ॥ 
క 


వల్లవీపల్లవోల్లాసము 


జంపుం జకచ్చకల్‌ దనరి రంజిలు సొమ్ములు దాల్చి వేడ్మతో 
సొంపుగ సంచరించు నతిచోద్యము మీజంగ రంగశాలలన్‌ 94 


లలన ఘనకావ్యనాటకాలంకృతులను 

జదివి వీణానుపాణియై సరసముగను 

లాటకర్ణాటనాటవరాటముఖ్య 

రాగములం బాడుచుం దనరారు నెపుడు 95 


కలికి కరకంకణక్వణత్వణన మెసంగం 

బావురముం బట్టి మింటికి వైవ నది వి 

విధగతులం దనరుచు6 దనవెలంది6 గలసి 

చెలువుమీరంగం జిజునవ్వు వెలయం జేయు 96 


ఇవ్విధంబునం (గీడించు పువ్వుంబోణి 

మెజుపుందీవియకున్‌ హెయల్‌ గజపంజాలు 

మేన దినదిన మొకవింతగాను జూడ 

నివ్వటిల్లైెను సరసంపుజవ్వనంబు 97 
చామరంబులనంగంజాలెను నెటికురుల్‌ ముంగురు లలరె సారంగములనం 
గంతువిండ్లనుజాడం గనుబొమల్‌ విలసిల్లెం గలువటేకు లనంగం గన్నులమరెం 
బున్నమచందురు పొలుపునాందె మొగంబు దరసుందరంబయి దనరెగళము 
చెండ్లతో గజనిమ్మపండ్లతో సరిదూంగెం గుచములు నడుము సంకోచమయ్యె 
శోణి భరమయ్యె సైకత[్రేణి సమము 

ఊరువు లనంట్లబీరముల్‌ దూజసాగెం 

గల్మిగమనంబు రాయంచ నుల్మంజేసె 

నిటులు నవయౌవనంబున నింతియలరె 98 


అంత. 


శ్రీలలనామణితో సరి | పోలిన బాలికను గాంచి భూవరుండు ఘన 
శ్రీలక్షణములుగల వరుం । డేలీల లభించునంచు నెదంజింతింపన్‌ 99 


: గిత్తల నణంచినవానికి తన కూంతు నిచ్చెదనని నగ్నజత్తు చాటించుట : 


క 


అరయంగం దన మందను గుల 
గిరులవలెన్‌ దనరె నేడుగిబ్బలు పుడమిన్‌ 


క 


క 


గీ 


వ॥ 


క 


గీ 


వ॥ 


క॥। 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 69 


గెరలుచు అంకెలువైచుచు 
నుబుమాడుచు౯ బంటచేల నొరుల బొడుచుచున్‌ 100 


ఆవిధము జనులు దెలుపంగ | భూవలయాధిపుండు తనదు భూరిబలముతో 

నావృషభంబులం బట్టంగ | భావించుచు వచ్చి చుట్టువాజంగ నంతన్‌ 101 
గొల్లలు గములై పెల్లునం 

బల్లియలను వల్లెత్రాళ్లు పలుపులు నెల్లన్‌ 

మొల్లముగం బూని గిబ్బల 

నుల్లసమునం బట్టుకొనంగ నుబ్బుచునుండన్‌ 102 


పగ్గములుధ్రెంచి గొల్లలనుగ్గణించి 

భటులం బడంద్రోచి కొందతి ప్రక్కలవియం 

ద్రాక్కి కొందటి తలల నెత్తురులు దొరలం 

దాంకి యాంబోతు లమ్మందతావుం జేరె 103 


ఇత్తెజంగున రంగుమీటు నయ్యాంబోతుసింగంబులకుం దురంగ మాతంగంబులు 
పొంగణింగి మెలంగినం గనుంగొని యజ్ఞగతీరమణుండు వృషభసంశిక్షణంబునం 
బలాధ్యక్షుల నియమించి వెండియు. 104 


ఎవ్వండేని ధరాధిపుం । డివ్వసుమతిలోన నొక్కండీ వృషభములన్‌ 

నివ్వటిలం బట్టికట్టిన | నవ్వరునకు నాదుతనయ నర్చింతు ననన్‌ 105 
ఆప్రతిజ్ఞ సమస్తధరాధినాథు 

లాదరంబున విని వచ్చి హర్షమునను 

గిబ్బలను గాంచి మదిలోని యుబ్బణంగి 

చనిరి వారలు నిజనివాసముల కపుడు 106 


ఇవ్విధంబున నవ్విశ్వంభరాభరణు లావృషభ్రేష్టంబులం జూడంజాలక చనుచున్న 
సమయంబునం గోసలధరారమణుండు నిజప్రతిజ్ఞానిర్వాహక వరాన్వేషణతత్పరుండై 
యున్నయెడ. 107 


:వగుంతాగమము ; 


అంత వసంతాగమము శ । కుంతరవాక్రాంత మమలకోమలదళమ 
శ్రాంతమనోభవ మళిరవ । దంతురితదిగంతరాళతలమై యలరెన్‌ 108 


70 


వ॥ 


Gil 


చ॥ 


క 


గీ 


గీ 


Gil 


వ॥ 


క 


వల్లవీపల్లవోల్లాసము 


అప్పుడు. 

అందముగాని జీర్ణదళనాంబరము న్విడనాడి వేడుకన్‌ 
గెందలిరాకువల్వం దులకింప ధరించి మిళిందచోళమున్‌ 
బొందుగం దాల్చి మాధవుని పొందున వాసకసజ్ఞ లీలనా 
నందమొసంగ వన్యరమ నవ్యరుచిం దనరారె నత్తథిన్‌ 


కనదళిపాళి చూచుక వికస్వర గుచ్చకుశప్రకాశతన్‌ 
ఘనశుకరావవాక్చటిమం గాంతఫలావళిభూషణంబులన్‌ 
దనరి పరాగగంధమును దాల్చి వనావనికాంత యా వసం 
తున కనురాగమొప్పంగను దోంచెను దత్సమయాగమంబునన్‌ 


తరుణార్తవరీతి మనో । హరయౌవనరేఖపల్లవాదృతి నలరెన్‌ 
దరుణార్తవరీతి మనో | హరయౌవనరేఖన మరునంగన సరియై 


అవ్వసంతుని వితరణం బతిశయించె 
వివిధఫలభోజనంబుల విప్రతతుల 
సకలసుమహి తమధురసాశనపరంప 
రాప్తి నభ్యాగతాళులు నలరుచుండ 


లేత నెలవంకలై కెంపులీల నమరి 
పొలుపునొందిన మోదుగుమొగ్గలమరె 
మధుసమాగమము నవనిమగువ కపుడు 
కరరుహక్షతశృంగారకళలువోలె 


మాధవనూతనాగమనమంగళతూర్యరవంబులో రతీ 
నాథుని వందిమాగధఘనధ్వనులో విపినాభిరామ ల 
క్షీధృతరమ్యభూషణసమీరితశింజితరీతులో యనన్‌ 
మాధవమాసమందుం బికమంజులరావము లొప్పె నెల్లెడన్‌ 
అప్పుడు. 

నాగ్నజితి వనవిహారము : 


కోసలవిభునందన మధు | మాసంబున సరసమృదులమంజులసుమనో 


వాసితవనకేళికి సవి | లాసగతిన్‌ జనియె సద్విలాసవతులతోన్‌ 


109 


110 


112 


113 


114 


115 
116 


117 


వ॥ 


రగడ॥ 


క॥। 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 7 


చని యయ్యారామంబున రామామణులతో నక్కుమారీరత్నంబు వనకేళీలోలయై 
విలసిల్లుచున్న సమయంబున లీలావతు లాబాలామణితో హేలాగతులం జనుచు. 


వెలందికేలంటిన విరిసె మాకందంబు సన్నుతాంగివాసింపంబొన్నమీటిం 
గనకాంగి పాటపాడినం బ్రేంకణముపూచెం దిలకిని జూచినం దిలకమలరెం 
గల్మిపల్మినం బూలంగుల్మి గోంగుసెలంగెం జానమోమెత్తినం జంపకంబు 
కోమలియెదంజేర్చం గురవకం బలరారెం గాంతతన్నిన నశోకంబు దనరె 
వనితనిట్టూర్చునను సింధువారమొనరె 

నువిదపుక్కిటిమధువు పైనుమియ మిగులం 

బొగడ విలసిల్లె విరులతోం బొలుపుమీటి 

ననుచు దోహదములు సల్సి రతివలపుడు 119 


తరుణివనాంతలతాతరుజాలము । తరుణిమం గన్గొనం దలపంజాలము 
ముదితచూడుమిదె మొల్లలబృందము | ముదితమధుకరామోదమరందము 
కదళినటించు చొకాటపుదళములం । గదలిచూడు వేగమె దృగ్గళములం 
బొగడల నెల్లను బొలుపగు నీడలు । పొగడ దరమటె పొన్నలజాడలు 
నగములలోనున్నతిం బాపించిన | నగమనరే పున్నాగముం గాంచిన 
సరసిజముల మధుసారము నిండెను | సరసములై కాసారము లుండెను 
వరసహకారము వకుళపరాగము । వరుసంజూడనే వలనుసరాగము 
కలభాషిణి నీగళరవమామరు । కలికంఖాణము గదుమున్‌వేమటు 

కుందము మనపల్‌కుదురున కందము । కందమటవె యిక్కడ నాచందము 120 


తరుణిరో తనుసమ్మితలతామతల్లులం బదకరాధరసామ్యపల్లవములం 
జికురపుంజాంచితశ్రీ మిళిందమ్ములం గుచయుగోపమసూనగుచ్చములను 
వదనబింబసమానవారిజాతమ్ముల సరసనాసాసమచంపకములం 
గమనీయనేత్రాభఖంజరీటంబులం బొక్కిలి కెనయైన పొన్నవిరుల 
సరసవాక్సమశుకపికశారికలను 

గమనసన్నిభఘన మరాళములగములం 

దొడలనిగనిగంగల యంటితోంటలగమి 

నెలంత కనవమ్మ మదికింపుం దలంపవమ్మ 121 


అని యనురాగంబున ఘన । వనరుహమధ్యంబులం దవారితలీలన్‌ 
వనదేవతలో సౌదా | మనులో యననుల్లసిలుచు మానినులు చనన్‌ 122 


72 


క॥। 


క 


వ॥ 
క 


క 


చ॥ 


గీ 


వల్లవీపల్లవోల్లాసము 


(శ్రమవారికణజాలలసదురోజములందు రహిమించెనుబయోధరక్రమంబు 
బంగారుకాంతులం బరిఢవిల్లిన మేనుదీంగెల బడలికల్‌ దేజరిల్లె 
ఖరకరప్రభలచేం గందిన నెమ్మోము నందమ్ము కెందమ్మి నపహరించెం 
దలిరుటాకులం బోలి తనరారు చరణముల్‌ రక్తోత్పలంబులైరహింజెలంగె 
సరససారసకాసారజలతరంగ 

సంగతాంబుకణాభ్యంతరంగలలిత 

మారుతంబులపైం దోచె మానసములు 

సతుల కారామవిహరణశ్రమమువలన 123 


ఈలీలను లీలావతు | లాలోలలతాసమంచితారామవనీ 
కేళుల జాతశ్రమలై । యాలో జలకేళిలోలలై చని యెదుటన్‌ 124 


సారస కువలయ కైరవ | సారస కలహంస చక్ర సారంగ రవా 
సారసమాక్రాంతమహేో । సారసముల్‌ కాంచిరచట సంరంభమునన్‌ 125 


: చెలులతో నాగ్నజితి జలకేళిసలుపుట : 
అంత. 126 


తరుణీమణు లయ్యెడం దమ । సరసోజ్ఞ్వలభూషణములు సడలించు నెడన్‌ 
బరువంపు విరుల నెడసిన । విరితీవెలొ యనంగం జూడ విలసిల్లిరొగిన్‌ 127 


ఆకొలను సొచ్చి ముదమున । నీకీయింతికిని జోడు నీలాలకతో 
నాకొమ్మం జూడ సరియౌ । నీకమలదళాక్షియుద్ది యింపుగం దనకున్‌ 128 


చిలుకలకొల్మి! కొమ్మ! సఖి! చేడియ! ముద్దియ! మచ్చెకంటి! తొ 

య్యలి! యెలనాగ! బిత్తర! వయస్య! పణంతి! కురంగనేత్ర! యో 
యలికులవేణి! యింతి! జవరాల! నెలంతరొ! రమ్మటంచు నె 
చ్చెలియలంగూడి సత్య విలసిల్లుచు సారస కేళికై చనెన్‌ 129 


లలనలవలంబితాన్యోన్యలలితకరస 

రోజలై తేజరిల్లి సరోజలములం 

జొచ్చి జలకేళిసలుపుచుం జోద్యముగను 

నాటపాటల విహరించి రాదరమున 130 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 73 


మ॥ వనకేళిశమవారణంబునకు నవ్వామాక్షులాసత్యతో 
వనకేళిన్‌ విలసిల్లి రత్తటిని శైవాలంబులన్‌ జిమ్ముచున్‌ 
వనజాతమ్ములం ద్రుంచుచున్‌ జలచరవ్రాతంబులన్‌ దోలుచున్‌ 
వనజాలమ్ముల నోలలాడుచుం గడున్‌ వాటమ్ముగా నీందుచున్‌ 131 


మత్తకోకిల॥। ఓల యోమృదువాగ్టురంధర! యోల యోదరకంధరా 
యోల యోనవపల్లవాధర! యోల యోసుపయోధరా 
యోల యోజితకామభామిని! యోల యోగజగామినీ 
యోల యోవనితామతల్లిక ! యోల యోతనువల్లికా 132 


క॥ అళినీలాలక లీగతి 
జలకేళియొనర్చ నెబులు జాతి కటితటిన్‌ 
మెలంగుచు నుండగ దాండవ 
ములుసల్పెడి కేకిపింఛములగతి నలరెన్‌ 18383 


ఉ॥  వారిజగంధులత్తటిని వారిజకేళులవెన్మనీందుచో 
వారక పైంటచాటునను వాటిలు చన్నులు తేజరిల్లె బం 
గారపుందీంగెలందుం గవగాందగివ్రాలిన చక్రవాకముల్‌ 
మారుందనున్దిరాతు వలమాటునం జిక్కి మెలంగుకైవడిన్‌ 134 


వ॥ ఈలీలనమ్మరాళగమన చేడియలుం దానును జలకేళుల విలసిలి సరోవరమ్ము 


గం 


వెడలి 135 


చ॥ జలరుహనేత్ర యత్తథిని సారసతీరముం జేరి యుండుచో 
వలిపము మేననంటి మెయివాటిలు కాంతులు వల్వపైని రం 
జిలంగను మించుబోణి కడుం జెన్నలరారెను జూడవేడ్మంగా 
మెలపునం బల్మనేరిచిన మేలిమి బంగరుబొమ్మ కైవడిన్‌ 136 


వ॥ అంత. 137 


సీ; తడివల్వ సడలించి తరుణియొక్కతె కావిపావడ ధరియించిలేవమీజి 
జిల్లువల్బెము మేనం జెలియయొక్కతె కట్టి రవికరోపమమైన అవికందొడిగె 
నెజికురుల్‌ తడియార్చి నివిరికొప్పునమర్చి విరిసరుల్‌ వెసనిల్బె వెలందియొకతె 
నుదుటం గస్తురిబొట్టుం గదియించి నెమ్మేన రతనంపుసొమ్ములు రమణియునిచెం 


74 


తే.గీ! 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


గులుకుం బన్నీట మెలందిన కలపమెదను 

గలికియొక్కతె యలందె నాకలువకంటు 

లటు లలంకృతగాత్రలై యలరి చనిరి 

సత్యతోం గూడి మణిమయసాధములకు 138 


చని సరసభోజ్యము లఖండశర్శనాది 
కలితపానీయములం గాంచికాంచి చంద్ర 
కాంతవేదికలను సూనకలితతల్ప 


ములను సుఖియించుచుండె నమ్ముదిత యపుడు 139 

అని తెల్పిన బరితుష్టాంతరంగులై శౌనకాదిమహామునులు రోమహర్షణ తనూభవు 

నవ్వలి వృత్తాంతంబుం దెల్చుమని యడుగుటయును. 140 
: ఆశ్వాసాంతము : 


గజరాజావనదక్షదక్షతనయాగ్రైవేయకత్వస్సుర 
న్నిజనామోత్మ్నటధామధామనిచయోద్వేలోల్లసత్మౌస్తుభా 
శృజితోద్యద్రవిబింబబింబసదృగోష్ట శ్రేష్టగోష్టాంగనా 
వ్రజరుచ్యాననశోభశోభనమహా[గ్రావాగ్రాజాగ్రద్ధహా 141 


మాలిని॥ దినమణిశతతేజా! దీనమందారభూజా! 


గద్య। | 


సనయగుణసమాజా! శంబరద్విట్తనూజా! 

మునిమధుపసరోజా! ముక్తిసంధాయిపూజా! 

వినతవిధిబిడౌజా! విశ్వలోకాధిరాజా! 142 
ఇది శ్రీమాడభూషికులపయోవారాశిసుధాకరవే దాంతాచార్యతనూభవవై న 
తేయకటాక్షలబ్ధ విద్వత్మవిరాజమనోరంజకసంగీతసాహిత్యకవిత్వచతుర 
నరసింహాచార్య ప్రణీతంబైన వల్లవీపల్లవోల్లాసంబను సత్యాపరిణయాఖ్యాన 
ప్రబంధంబునందుం బ్రథమాశ్వాసము సంపూర్ణము. 


1. శోభనమందిరునకు నురసేవ్యునకున్‌ - ప్రూము.పా. 
2. జూడనీవవదేల - పూ.ము.పా. 
తి. ధారాక - పూ.ము. పా. 


క 


వ॥ 


క 


క॥। 


క॥। 


క 


75 


శుభమస్తు 
వలవీపీల్లవోల్లాసిము 


ద్వితీయాశ్వాసము. 


శ్రీలక్ష్మీతటిదంచిత । నీలాంబుదరుచిరదేహనిరుపమమణిపుం 
జాలంకృతనిర్ణరమకు | టాలంకృతచరణ శోభనాచలరమణా 1 


అవధరింపుము మదనగోపాలచరిత్ర శ్రవణసంజాతకుతూహలులగు శౌనకాది 
మునీంద్రులకుం దత్మథాసీధుపరి మళితహృదయకమలుండై సూతుండిట్లనియె, 
నివ్విధంబున నక్కోసల రాజనందనారత్నంబు విలసిల్లుచున్న సమయంబున 
నొక్కనాండు. 2 


: నగ్నజత్తు కొలువునకు నారదుడు వచ్చుట : 


మగువ యొకతె సూనమంజరీవ్యజనంబుం గేంల దాలిచి గాలిం గీలుకొలుపం 
గలవాణి యొక్కతె కర్పూరబాగముల్‌ దనరారు తాంబూలదళములొసంగ 
జలజాక్షు లిరుగెలంకులం జామరంబులం బూని రంజిల్లియింపుగను వీవం 
గనకాంగి యొక్కతె కనకదండంబుచే వగంగుల్కు గొడుగు జేంబట్టి మెజియం 
దగిన బంధుజనంబు లత్తటిం జెలంగం 

దనయులొకచెంతం జెల్వొందం దనదు తన్వి 

తోడ నిష్టానులాపము లాడుకొనుచు 

నంతిపురిం గొల్వుందీర్చె నయ్యవనివిభుండు 3 


ఈకరణిం దల్లిదండ్రులు । ప్రాకటముగం గొల్వునందు భాసిలుచుండన్‌ 
రాకేందుముఖులతోడను । శ్రీకరముగ సత్యయునటం జేరెను వేడ్మన్‌ 4 


వచ్చిన కూంతుంగని మది । నెచ్చిన వేడ్మను వసుంధరేశుం డపుడు తా 
నిచ్చం దొడపై నిడుకొని । యచ్చో నిటుపల్మె సుజను లచ్చెరువందన్‌ 5 


ఈజగమునం దగిన వరుం । డీజలజాననకుం జూడనెవ్వం డనియా 
రాజేంద్రుం దడనంగ బంధువు | లాజాడను బెండ్లిమాటలాడుచునుండన్‌ 6 


శారదనీరదపారద । శారదలం దిరస్మరించు శారీరరుచిన్‌ | 
నారదుం డాత్మవిచారవి | శారదుండా సమయమునను జనుదేరంగన్‌ 7 


76 


Eg] 


వ॥ 
గ్‌ 


వ॥ 


క 


వల్లవీపల్లవోల్లాసము 


నగ్నజిద్విభుండు నయమొప్పంగా మౌని । చంద్రు నెదురుకొనుచు సరసమైన 
పూజలొసంగితెచ్చి భూరిపీఠంబున । నునిచి యిట్టులనియె నుచితలీల 8 


ఏదైవంబులం బూజచేసి సతతంబేమేమిధర్మంబులన్‌ 

మోదంబొప్ప నొనర్చినారమొకొ మిమ్ముంజూడంగాం గల్గె మీ 
పాదాంభోజపరాగసంగతి మహాపాపంబులంబాపు మీ 

రేదేశంబుల సంచరించి యిటకిట్లేతెంచుటల్‌ నారదా 9 


అనిన నమ్మానవేంద్రునకు దేవమునీంద్రుండిట్లనియె. 10 


శ్రీనివాసుని యర్నావిశేషదివ్య 

దేశముల రమ్యపుష్మరతీర్థములను 

సత్రయాగాదిసత్మర్మసముదయముల 

నలరుచున్నట్టి వసుమతీతలమునందు 11 
శ్రీరాజదుభయకావేరీధునీమధ్యసీమను మహనీయశేషశాయి 

శ్రీరంగనాథుని సేవించి కాంచీవరదరాజుల భజించి రమ్యశేష 

గిరియందు వేంకటేశ్వరునంఘ్రులకు (మొక్కి శోభనాచలమందు సొంపుగాను 
సిరులం జెల్వొందు లక్ష్మీనారసింహుని భక్తిపూర్వంబుగాం (బ్రస్తుతించి 
భద్రశ్రైలంబునను రామభద్రు6 గాంచి 

చెలగి సింహాద్రిపై నరసింహుం జూచి 

యటులం బురుషోత్తమక్షేత్రమందు విబుధ 

సేవ్యుండైన జగన్నాథు సేవంజేసి 12 
మటియుందక్కిన దివ్యక్షేత్రంబుల సంచరించుచు గంగా కావేరీ కృష్ణవేణి గౌతమీ 
యమునాది పుణ్యతీర్థంబుల స్నానంబుసేయుచుం దద్దర్శనమజ్ఞ్జన విశేషకౌతుక 
పులకితగాత్రుండనై కొన్నిదినంబులీరీతి వర్తించుచు బదరికాశ్రమ వాసి నారాయణ 
చరణసేవా కుతూహలుండనై వచ్చుచు ద్వారకానగరంబున లీలాగ్భహీత శరీరుండైన 
హరింగాంచి తదీయ విలాసావలోకనపరవశుండనై కొంతకాలంబా పురంబున 
నుండి తదనుజ్ఞాలంకృత శిరస్కుండనై మరలివచ్చుచో నిన్నుంగాంచితినని తెలిపిన 
నక్కోసలవిభుండు వినమితాంగుండై యిట్లనియె. 13 


ద్వారక చక్కందనంబున్‌ | వారక నానగరమేలు వసుదేవజు సు 
శ్రీరమ్యచరితమున్వినం । గోరితి మౌనీంద్ర తెల్పు కూరిమిమీజన్‌ 14 


వ॥ 


చ॥ 


Gi 


ఆ.టె॥ 


చ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 


అనియడిగిన మౌనీంద్రుండిట్లనియె. 
: ద్వారకానగర వర్ణన : 
వరణాగ్రహితసుధాకరశిలాదీధితి ప్రకరచంద్రాయితభాస్మరంబు 


సౌధాగ్ర కామినీ సంగీత సాహిత్య సమ్మోదితామరీ సముదయంబు 


కల్పవల్లీ సుమాక్రాంత కాంతామోద వాసితారామ ప్రకాశితంబు 


లలితశీతలతోయకలిత ప్రవాహ సంశోభిత క్రీడాద్రి సురుచిరంబు 


రమ్యసౌదామనీ లతారాజమాన 
వారకాంతా సమాచార వర్ణితంబు 
సరస సుందర నరవర సముదయంబు 
భువనరుచిరంబు ద్వారకాపురవరంబు 


అఖిలపురాణ శాస్త్రనిగమాగమ మంత్రసమాజ పద్ధతిన్‌ 
ముఖరితవక్రులై దివిజపుంగవమాన్యు నిరాకరించి స 
న్మఖబహుళర్ణి నల్లశతమన్యు హసించి వసింతు రాత్మ భూ 
ముఖభవు లప్పురీవరసమున్నత్రహర్యములన్‌ ముదంబునన్‌ 
పౌరవిరోధమున్‌ గఠినభావసమన్విత పక్షపాతమున్‌ 

వైరుల ధాటికోడి యొరుపంచ వసించి శరమ్ములేయుటన్‌ 
సారెకు సత్రతానము వెసన్మదిం దల్బని రుద్రులద్రులా 
గౌరతురంగు లర్భు లరికర్మశు లప్పురి రాజశేఖరుల్‌ 
ధనపాలుండు కుబేరుండాయెననుచుం దర్శించి తత్సర్వ ది 
వ్యనిధివ్రాతము లాతనిన్వదలి తత్పుణ్యస్థలిం జేరెనో 

యన వైశ్యోన్నతరమ్యగేహముల ధాన్యస్వాంబరానర్షనూ 
తనరత్నావళు లొప్పె శంఖములు పద్మంబుల్‌ మహాపద్మముల్‌ 
హలముం గేలం బూని బలరాముం డిలనేమి 

ఫలము జనులకొసంగి యలరెననుచు. 

జెఅకురాజనంబుం దజుచుపండింపుచు 

మోదదాయు లచటి పాదభవులు 


హరిహయుధాటికోడి కలశాంబుధిం జొచ్చిన భూధరంబు ల్రీ 
పురిందిరుగన్‌ దలంచి శరపూరమగడ్తగం గాపువెట్టి తా 


77 


15 


16 


17 


18 


20 


78 


గీ 


క 


Gi 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


మరయంగం గుంభినీధరములై చెలువొందంగ నిర్ణరంబుల 
య్యురుమదధారలై యలరెనో యనం బొల్పుం బురిం గరీంద్రముల్‌ 21 
శుభఫలప్రదచణదివ్యశుక్తియుక్తి 

మహితసంపత్తికరదేవమణులు గలిగి 

రోచమానమహావర్తరుచులం దనరె 

సింధువులనంగం దత్త్సురి సైంధవములు 292 


కాంచనపటుకేతనపట | సంచలన భవానిలప్రశాంతాభ్రచర 
చ్చంచన్మిధునరతిశ్రమ | మంచితమణిచక్రమగు రథౌఘం బచటన్‌ 23 


బెబ్బులిమీసముల్‌ వడిసి పేరిమి నుయ్యలనూంగు నోపికల్‌ 

గొబ్బున మత్తవారణము కొమ్ములం బట్టుచుం ద్రోయుసత్వముల్‌ 
అబ్బురమైన సింహములనైన నెదుర్మొను సాహసంబులున్‌ 

జొబ్బిలుచుందు రెల్లపుడు చోద్యమెలర్పంగం దత్పురీభటుల్‌ 24 


మటియు నప్పురవరంబు మధ్యమభువనదర్శనకుతూహలాగత పాతాళనిలయ 
భోగిభోగాంచదరుణమణిప్రభాపుంజరంజిత సలిలమీనకర్మట మకరఖరకర 
సుధాకరసముల్లాససంజాత గగనోపమాన శరనిధిపరిఖాన మావృతంబును, 
మేరుధారుణీధరడంబరాధరీకరణ చణసమున్నత వరణాచలఖచితరత్న ప్రభాపటల 
ధగద్ధగాయిత గీర్వాణపట్టణప్రాకారగోపురంబును, సమున్నతహర్య్య సౌధప్రాసాద 
చం(ద్రశాలాది భవనాంతరనితాంత వుంభావాంత తాంతకాంతాన్త 
నాంతఃప్రదేశావాంత శ్రమసలిలసంతాన మలిమ్లుచీభవద్దగనధునీశీకర శీతల 
నందనవన మాకంద మందార మంజరీ పరిమళ ఘుమమఘుమితాంతర 
మాధవీనికుంజ నిర్ణళ న్మరుత్మందళ విరాజితంబును, నరుణకోమల పల్లవరాగ 
శుకపిక వాణీవిలాస కాముకగేహాయిత సముల్లసిత వకుళవంజులపున్నాగ 
మాకందకుంద మందారాది భూరుహ విరాజమానోపవన మధ్యభాగభాసమాన 
క్రీడాగిరి పరిసరశశికర ప్రాసాదనిష్యంద కాంచనమయ వితర్దికాస్థగిత చంద్రకాంత 
జలపూరిత కమలకల్లార సుగంధబంధుర దీర్థికా కీడదమందానంద పౌరజన 
బృందంబును, గార్తస్వరదండకేతన శతవిరాజమా నాట్టాలక గోపురాలంకృతం 
బును, లసమానశోభాపుంజ నిగనిగాయమానోదార శశిశునాసీర శిలాతల 
భాసమానవేదికావిలాసంబును, ముక్తారత్నశ్రేణీ ధుర్యగేహాళలీ సౌందర్యలసిత 
గారుత్మతమణినిర్మితాగ్ర సముదగ్రప్రవాళ స్తంభాంచిత ద్వారరాజద్వజమయ 


క 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 7 


కవాటంబును, సరసహీరమణిమంజుల సాలభంజి కాపుంజరంజిత బలభీన్మణిస్టగిత 
శాతకుంభస్తంభ సహస్రభాసిత రాజసభానికేతనంబును, గైలాసనగరముపగిది 
నీలకంఠాభిరామంబును, శ్రీరామసైన్యంబువలె సుగ్రీవగజాభిరామంబును, 
శ్వేతద్వీపంబుకరణిం బరమ పురుషవిరాజితంబును, శ్రీపతివక్ష్యస్తల[సమంబై 
వనమాలికారంజితంబును, చతుర్ముఖసదనంబుకైవడి బహు[్రుతివిశ్రుతంబును, 
రాజరాజనివానంబు పోలికం బుణ్యజనానంద కరంబును, సంక్రందన 
నగరంబువైఖరి సుమనో విలాసితంబై, యయోదధ్యానగరంబు మాడ్మిం 
బంక్తిరథాంచితంబై, సమస్త సంపదాకరంబై, సకలభూచరఖేచర లోచనానందకరంబై, 


బ్రహ్మాండంబున మెండుమీజి యొప్పుచుండు. 25 
ఆనగరంబున కధిపతి | యై నగసమధైర్యుండంబుజాక్షుండు కమలా 
జాని పరాక్రమనిర్దిత । గోనగరీవిభుండు దనరె గోపాలుం డనన్‌ 26 


అమ్మహానుభావుని యవతారక్రమంబును, లీలావిశేషంబును, బలపరాక్రమాతి 
శయంబును, ననుపమానసౌందర్యంబును, గళ్యాణగుణాకరత్వంబును, విచిత్ర 
చరిత్రంబును వివరించెద సావధానచిత్తుండవై యాకర్ణింపుము. 27 


: శ్రీకృష్ణుని లీలా విశేషములు : 


క్షీరాంబునిధియందు శేషతల్పంబున విలసిల్లుచున్న శ్రీ విష్ణుమూర్తి 
వసుమతీభారంబు వారింపంగం దలంచి వసుదేవతనయుండై వన్నెమీజఅం 
బొత్తిళ్లలోనుండి పూతన హింసించి శకటంబుం బడవైచి ప్రకటముగను 
సుడిగాలియె పైనంబడిన తృణావర్తు నేడాదిబాలుండై యెగసిచదిమి 

తల్లి తనుజోలం గట్టిన నుల్లసమున 

మద్దులను గూల్చి చెలువొంది మహి ఖరాది 

రాత్రిచరులను దునిమి పర్వతము కేలం 

దాల్చి దేవేంద్రు నోడించె దానవారి 28 


బృందావనమున నాభీరసుందరులతోం గందర్చకేళుల ఘనతనొందె 
హింసాపరోత్తంసుం గంసుని ఖండించి యుగ్రసేనుని దా ననుగ్రహించె 
సకలరాజన్యమస్తకములం దనపాదకమలంబు లునిచి లోకంబులేలెం 
గర్మనైపుణవిశ్వకర్మసృష్ట ద్వారకాపురమ్మున నుండె గాపురముగ 
సనకముఖ్యచతుఃపంచషట్సహ్ర I వదనగణనీయగుణగణవరసుకీర్తి 
సార్వభౌమసమున్నతచక్రవర్తి । హృతనతప్రకరార్తి శ్రీకృష్ణమూర్తి 29 


80 వల్లవీపల్లవోల్లాసము 


ఆ||  ఆమవాీనుభావుం డఖిలలోకేశ్వరుం । డట్లు ద్వారకాపురాధినాధుం 
డగుచు మిగుల సిరుల నలరారుచును సర్వ । విబుధకోటి నేలువేళయందు 30 
: రుక్తిణి, జాంబవతి, సత్యభామ, కాళిందీ కన్యలను శ్రీకృష్ణుడు పెండ్లియాడుట : 
ఉ॥ భండనమందు రుక్మి శిశుపాల జరాసుతులం జయించి యా 
కుండినపట్టణాధిపుని కూరిమిపుత్రిక వాసుదేవుం డా 
ఖండలుం బాజిందోలి సుధం గైకొను పన్నగవైరి కైవడిన్‌ 
మెండుగం దెచ్చి లోకములు మెచ్చంగం బెండిలియయ్యె నర్మిలిన్‌ 31 


గీ;  జాంబవంతున కనిం బరాజయము నొసంగి 

జాంబవతికన్యం దెచ్చి యాశార్లధరుండు 

పెండ్లియాడెను సురలెల్ల వెల్లిగొనెడి 

సంతసంబునం గడువిరుల్‌ చల్లి యలర 32 
చ।॥ మునుకొని సత్యభామను సముజ్ఞ్వలగాత్రినిం బెండ్రియాడి యా 

వనిత మనోరథంబుం బరిపాలనసేయం దలంచి దేవనా 

థుని సబలుం జయించి హరి దోర్చల ముల్లసిలంగం గల్పశా 

ఖినిం దననిష్ముటంబున సఖీప్రతతుల్‌ గన నిల్పె వేడుకన్‌ 33 


ఉ॥ అందముమీజిం బాండుతనయాచరితంబగు రాజసూయమున్‌ 
బొందుగ నిర్వహించి మహిం బొల్పగు ఖాండవమున్‌ దహించి సం 
క్రందను పొంగణంచి వనిం గవ్వడితో విహరించుచున్‌ మహా 
నందమునన్‌ మురారి రవినందనం బెండిలియయ్యెం గూరిమిన్‌ 34 


క॥  విందానువిందులను గో । విందుండు నిర్జించి జగతి విశ్రుతకీర్తిన్‌ 
బృందారకు లగ్గింపంగ | నందంబున మిత్రవింద నటు పెండ్లాడెన్‌ 385 


వ॥ _ఇవ్విధంబున సతులతో రతులవిలసిల్లుచున్న వెన్నుని సౌందర్యాతిశయంబు 
వర్ణించెద వినుము. 36 


: శ్రీకృష్ణుని సాందర్యవర్ణనము : 
క॥। హాటకరుచిరమణిమయకి । రీటము హరిశిరమున న్మరీచులం దనరెన్‌ 
గాటుకగుబ్బలి కొప్పునం । బాటిలు రవిబింబమనంగం బాటవమెసంగన్‌ 3౩7 


క 


గీ 


గీ॥ 


గీ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 81 


మృగమదతిలకము నగధరు । వగగుల్ము నళికమునందు వాసిగ మెఅజసెన్‌ 
సొగసైన నగుమొగంబునం । దొగయని పైవ్రాలు చిన్నితుమ్మెద యనంగన్‌ 38 


లలితచికురాళు లధరహల్లకము పైని 
వ్రాలునని భీతి నయ్యంతరాళమునను 
నిశితశరకార్ముకంబుల నిలిపెననంగ 
నరయం గన్నులుం గనుబొమ్మ లలరె హరికి 39 


తనరు మీసమ్ములను మిళిందములు దమిని 

గన్నుందమ్ములపై దుముకం దలంప 

బమ్మవిలుకాండు నడుమ సంపంగిములికిం 

గూర్చెనన నాస సోగయె గులికె హరికి 40 


బవిరిగడ్డంబు మీసంబుం బరిఢవిల్ల 

శౌరివదనంబు విలసిల్లై సరసముగను 

మబ్బుతునియల మాటున మసలుచుండి 

డంబుమీతీన చంద్రబింబంబుపగిది 41 


శ్రీకారములతీరు చెలువొందుం జెవులందుం జెక్కుటద్దమ్ము లేచెక్కులందు 
బింబరాగంబుచే డంబుమీటును మోవిరదనముల్‌ రాజీవరాగమణులు 
చిరునవ్వుచంద్రిక సిరులచే విలసిల్లు దరసుందరతచేతం దనరుగళము 
ఆజానులంబి బాహాదండములు మత్తవేదందతుండరమోదయములు 
కాంతవనమాలికాకౌస్తుభాంతరాళ 

వాసలక్ష్మీపయోధరభాసమాన 

మృగమదోపమలాంఛనమిళిత మగుచు 

వక్ష మమరెను బుండరీకాక్షునకును 42 


నిఖిలపద్మభవాండనీడమౌను దరంబు గగనంబు కౌానుసోయగముంజూడం 
వరనాభికంజంబుపై వ్రాలు తుమ్మెదబారు చెన్నలరారు నారుహెయలు 
కరితుందములంగేరు కనదూరువులతీరు కమఠంబులనం బ్రపదములు దనరు 
ఘనజంఘలలనిషంగములు నావిలసిల్లు హల్లక చ్చదనంబు లంగుళములు 
దర రథాంగ వరాంకుశ ధ్వజసరోజ 

కులిశ హల ముఖ్యరేఖలం జెలువునొంది 


వల్లవీపల్లవోల్లాసము 


సరసిజారుణకోమలగరిమ నలరి 
చరణయుగళంబు తనరారు మురహరునకు 43 


నల్లని బలాహకము లీల నుల్లసిల్లు 

మేన బచ్చని వలిపెంబు మెజుపుదీంగె 

కరణి నొప్పారు నెజ్బ్జని కలపమరుణ 

కిరణఘృణికాంతి యనంగ నాదరధరునకు 44 


పంచశిరముల విలసిల్లు పన్నగముల 

మాడి రాజిల్లై భుజములు మధుహరునకు 

మౌళులందున వెలుగొందు మణుల కరణి 

నంగుళంబులం జెలువొందె నుంగరములు 45 


గళభుజభ్రూకటులతోడం గదరియెదురు 

కొనినవని బల్మిచేం బట్టికొనె ననంగ 
నంచితదరారిముఖ్యపంచాయుధములం 

గరముం దనరారు శ్రీహరికరము లెలమి 46 


తనరె నిరత మనంతాసితవిబుధుండు 

ఘనతులోచ్చావినీచభావనల ననుచు 

మనుజు లెన్నంగ గోపకుమారుం డెలమి 

శ్రవణసంగత మకరాంక సహితుం డయ్యె 47 


మణికనకప్రభాకలితమంజులభూషణదీధితుల్‌ మహా 
ఘననిభశౌరిదేహమునం (గమ్ముకొనన్‌ విలసిల్లుచుండె నం 
జనధరణీధరంబున విసారివిభావసుపాటలీభవ 

ధ్ధృణిగణదీప్తులో యనంగం దేజమునొందుచు మాటిమాటికిన్‌ 48 


శౌరిప్రతాపతేజోరాశియెదుట ఖద్యోతబింబంబు ఖద్యోతమయ్యె 
హరియశోరాశిముందరం జంద్రబింబంబు తారకాకాంతి కాధారమయ్యె 
వసుదేవసుతదయారససుధావృష్టిచేం దనరె లోకము లౌషధములకరణి 
గోవిందకళ్యాణగుణకల్పశాఖికి సురలు కోరకముల సొంపునొందెం 
బత్రిహయు చిత్రనాటకసూత్రమునకు । బొంగరమురీతి విశ్వంబు పొరలితిరిగె 
నట్టి శౌరిని నెన్నంగ నలవియగునె । నలువకైనను వేనోళ్లచిలువ కైన 49 


గీ॥ 


క 


వ॥ 


గీ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 83 


సూనబాణునితండ్రియైన గోపాలుని యందలి సౌందర్య మడుగనేల 
పుండరీకాక్షుందై పొలుపునాందినవాని యవయవాతిశయంబు లడుగనేల 
లక్ష్మీసమాశ్లేషలసమానుండౌ వాని యైశ్వర్యసంతతు లడుగనేల 
వాసుదేవాఖ్యచే వన్నెమీటినవాని యఖిలాధిపత్యంబు నడుగనేల 
విశ్వసృష్ట్వాదికర్తయై వెలయువాని 

యందు లీలాతిశయముల నడుగనేల 

సచ్చిదానందమయుండైన శార్హపాణి 

యమితకళ్యాణగుణముల నడుగనేల 50 


రుక్మిణీకమనీయలో చనోత్పలపూర్ణరాకాసుధాకరరమ్యవక్రు 
జాంబవతీవక్రజలజాంచితమరందలోలుపమధుకరీలోలనేత్రు 
సత్యభామాసతీసౌదామనీలసన్నీలనీరదరమాశాలిగాత్రు 
మిత్రవిందామిత్రపుత్రీమయూరీవినోదగర్జితతుల్యనాదపాత్రు 
మదనశతకోటిలావణ్యు మఘవదాది । దివిజగణనీయగుణగణ్యు భవశరణ్యు 
దివ్యచారిత్రు దేవకీదేవిపుత్రు | నెన్నశక్యంబె జగమందు నెవరికైన ర్‌1 


ఆమనోహరసౌందర్య మావిచిత్ర 

చరిత మారూపయౌవనసంపదయును 

నామహౌదార్యగుణగణ మామహాప 

రాక్రమముం జూడ నెవరియందైనం గలదె 52 


అని యనిమిషముని తెల్పిన 

విని హరికథ మనుజవిభుండు వేడుకతో నా 

మునిచంద్రుని వినుతించుచు 

ననుపమముగం బూజంజేసె నతిహర్షమునన్‌ 53 


అంత నారదుండు శ్రీకృష్ణలీలా విశేషవర్ణనంబు వలన నచ్చటిజనుల నభినందింపం 
జేసి నగ్నజిద్వల్లభునాజ్ఞవడసి బదరికాశ్రమంబునకుం జనియె నక్కోసలధరా 
రమణుండును శౌరిచరిత్రశ్రవణ కుతూహలితాంతరంగుండై కొలువుడిగ్గి 
శుద్దాంతంబునకుం జనిన యనంతరంబ 54 


: శ్రీకృష్ణునిపై నాగ్నజితి మరులుంగొనుట : 


శౌరిసౌందర్యసద్దుణసరసచరిత 
ము ల్విని తలంచుచున్‌ సత్య మోహజలధి 


84 


వ॥ 


Gil 


Gi 


గీ 


గీ 


గీ 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


మగ్నయి చేడియలతోడ మరలి దివ్య 
భవనమున సూనశయ్యపైం బవ్వళించి 


ఇట్లని వితర్మించె. 


నారదమౌని యేల నరనాథునిం జేరంగ వచ్చి వచ్చినన్‌ 
నీరజనాభుదివ్యకథ నేర్చున నేటికిం దెల్పం దెల్పినన్‌ 
గూరిమిమీజణం దద్గరిమం గోరిక నేటికి వింటి విన్న న 
మ్మరుని బారి కేల నను మ్రాన్సడంజేసెను దైవ మక్కటా 


వెన్నెలరాయనిం దెగడు వెన్నుని ముద్దులుగుల్కు మోము నా 
కన్నులచల్లంగా నెపుడు కన్గానంగల్లునో వానికౌంగిటన్‌ 
బన్నుగంజేర్చి మోవి మునిపంటం జుజుక్కున నొక్కుటెన్నండో 
క్రొన్ననవిల్తుకేళులను గూరిమిమీఅ సుఖించుటెట్లొకో 


నందనందనుండీ పట్టణమున కేల 

వచ్చు వచ్చిన గిబ్బల యెచ్చణంచి 

యలరి ననుం గౌంగిటను జేర్చుననుచుం గొంత 
సేపు చింతించి మదిలోనం జిగురుంబోణి 


తమకం బగ్గలమాయె డెందమున నేం దాళంగలే నేయుపా 
యము నాకెవ్వరు దిక్కు తాపమున దేహంబేమి గానున్నదో 
కమలాలోలుని చెంతకేగి యెవ రేకాంతంబునం దెల్పి యూ 
(శ్రమందీర్చన్‌ దమకింతు రంబుజనిభూసంకల్ప మెట్లున్నదో 


తల్లిదండ్రులతోడ నీతలంపుం దెలుప 
వలెనటంచు6 దలంచి యావలను జూడ 
సిగ్గునోరెత్తనియ దేమిసేయుదానం 

గన్నె లొరుచాటు వారలు గారె పుడమి 


చెలిమిచే మంచిచెడ్డలు చెలులు నుడువం 
దగినవారని నమ్మిచెప్పంగం దలంతు 
నేని వికవికలాడుటే కాని పనులు 
చక్కసేయంగ నేర్తురే నిక్కముగను 


అని వితర్శించుసమయంబున 


ర్‌5్‌ 
56 


57 


ర్‌రి 


59 


60 


61 


62 
63 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 85 


: నాగ్పజితి విరహము : 


ఆ.వె। మచ్చరమున నెచ్చి మారుండు పచ్చని । వింటతేంటినారి వేగనెక్కు 


క॥। 


చ॥ 


వ॥ 
చ॥ 


గీ॥ 


వెలి బెట్షిదంబునెటిగోలలం గూర్చి | తిగిచి యెదచుజుక్క్మనంగం దగిల్బి 64 
(౫) (౫) ల 


మరుశరములు సతిగురుకుచ । గిరులదవుల నపుడది శరగిరియోగమనన్‌ 
బరగెన్‌ శ్రమజలవర్షము । కురిసె న్నిట్టూర్పుగాలి గుబ్బున వీచెన్‌ 65 


చంద్రాననకుం బూర్జచంద్రాతపము మహాఘర్మోష్టకరకాంతికరణిం దోంచె 
మృగరాజమధ్యకు మృగనాభికలితమౌకలపమ్ము వసనాభివలెను దోంచెం 
బల్లవాధరకు మేల్‌చల్లనితెమ్మెరల్‌ వజ్రాంకురమ్ముల పగిదిం దోంచె 
జలజాయతాక్షికుజ్బలసూనజాలముల్‌ పటుసూచికాతతిభంగిం దోంచెం 
గుటిలచికురకు శుకపికార్భటులరుంతు 

దములుగాం దోంచెం జెలులవాక్యములు వీను 

లకు నసహ్యములయ్యె బాలిక కయోగ 

విప్రలంభంబువలన నవ్వేళలందు 66 


చిలుకలరావముల్‌ చెలికి జిల్ములుగాం గనిపించె నత్తటిన్‌ 
మలయనగాశుగమ్ము లటు మానిని కొప్పె శితాశుగంబులై 
లలితసుగంధచందనశరమ్ములు చూడ శరంబులయ్యె న 

య్యలికులవేణికి న్మరుశరావళింగా జగమెల్లం దోంపంగన్‌ 67 


ఆసమయంబున. 68 


పిలువకమున్నె తాం బలుకు బేలతనంబున మాటలాడుచున్‌ 

గలంచుచుం గల్వరించుం గడుం గౌంగిటం జేర్చు బయల్దనంతనే 
కులుకుచు నవ్వు సొమ్మసిలుం గూరిమిచేం దలయూచు నల్ము న 
వ్వలమురిదాల్పుపై వలపువాసిగ నిల్పి లతాంగి వింతగన్‌ 69 


చెలుల నరచూపులన చూచి చెలిమి మాని 

చిమ్మి కొనగోటం గన్నీరుం దమ్మికంటి 

వేల్పు మదిం దల్చి వేమటు వెలంది మిగుల 

వగలం బొగలుచు మరుబారిం దగిలియుండె 70 


86 


క 


చ॥ 


Gil 


గీ 


Gil 


వల్లవీపల్లవోల్లాసము 


: చెలులు నాగ్నజితి స్ట్థితినిజూ(చి కారణమడుగుట : 


లీలావతు లాలీలను । బాలామణి చెందుచున్న పరితాపము దా 
రాలోకించుచు గములై | యాలోచనచేసి పల్మిరా సమయమునన్‌ 71 


కిసలయపాణి వేడుకను గీరము పిల్చినం బల్మ వేమి నీ 

దెస విలసిల్లు నెచ్చెలులం దేరి కనుంగొన వేలకొమ్మ యా 
పసగలగంధమీవు మెయిపాటిలం జేయవదేమి కోమలీ 
కుసుమసరమ్ములందినను గొప్పునం గూర్చవదేమి నెచ్చెలీ 72 


సొంపొందు బల్తేటిగుంపులౌ తగుకురులింపుగాం గొప్పుం గావింపవేల 
నుదుటం గస్తురిబొట్టుం గదియించి మేననందమ్ముగా సొమ్ములు దాల్బవేల 
దళ్ళుచెక్కులను గంధము. బూసి నెజతావివిరిసరుల్‌ వేడుకం దురుమవేల 
కన్నుందమ్ములం గాటుకనొసంగి యడుగుకెందమ్ముల లత్తుకం దాల్బవేల 
గుల్ము కపురంపుంబల్ములు వల్మవేల 

కోర్మిదీరంగ నన్నంబుం గుడువవేల 

విడెము పుక్కిటనిండం గావింపవేల 

తెజవ నీకేటి కీలాటితెజంగు చెపుమ 73 


కోమలి యేమె నీచెలిమిం గూడినవారము గామ మాపయిన్‌ 
బ్రేమయొకింతలేక యిటు భేదమొనర్చెదవేల వేమజున్‌ 

గాముని పువ్వుటమ్ములకుC గందెంగదే మృదువైనమేను స 
కేమనుజేంద్రుపైనివల పింతటనైనను దెల్పవే సఖీ 74 


వెలంది నీచనుబంతు లుద్వేలమదన 

తాపమును జెంది కసుగందెం దలిరుటాకు 

కాదనన్‌జాలి రంజిల్లు నీదుమోవి 

వేండినిట్టూర్చు పైసోంకి వాడెనమ్మ 75 


పున్నమినాంటిచందురుని బోలెడి నీదుమొగంబు నందు లే 
వెన్నెలవంటినవ్వు కడువేడుకమీజంగం గానరా దయో 

కన్నియ నీదు చెక్కులవికాసము వీడెను వెంటవెంటనే 

కన్నుల నీరునిండి నునుకాటుక జాటెనిదేమె కోమలీ 76 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 87 


గ్‌ ఈవిధంబునం జేడియ లింపుమీజం 
బలుకరింపంగం గోసలపతితనూజ 
భావమున మీటు భావజుబాధం జెలుల 
తోడ సిగ్గున మెల్లనం దొడరిపల్మె 77 


ఉ॥ దేవమునీంద్రుం డిచ్చటికిం దేజము మీజంగ వచ్చి కొల్వునన్‌ 
భావజుతంద్రిదివ్యకథ భాసిలం దెల్పిన నాంటనుంది తా 
నావిభుపైని నాదుహృదయంబు నిరూఢిగ నాటియున్న దిం 
కేవిధినైన వాని మదికింపుగం జేడియలార కూర్చరే 78 


క కన్నియలార మనోవ్యధ | పన్నుగం దెల్పెదను దాంపంబనియేమింక నే 
విన్నదిమొదలుగ వెన్నుడు । కన్నులంగట్టిన విధంబుగాం గనుపట్టెన్‌ 79 


గీ; హరిమనోహరరూపంబు సరసచరిత 
మమితకల్యాణగుణములు నపుడు దేవ 
మౌని తెల్పిన విధమెల్ల మదిని నాటి 
మరపురా దేమిసేయుదు మగువలార 80 


ఆ.వె॥ చిన్ననాంటనుండి చెలంగి యేనొనరించు । నేస్తమెదం దలంచి నేర్చుమీజి 
నాదుకోర్మిదీర్చి నన్నుపాలింపరే । మీకృతంబు మరువ మెలంతలార 81 


: చెలులు నాగ్నజతికి హితవు చెప్పుట : 
క॥  అనిపల్కి పణంతి మరువే । దనచేం బొగలుచును మిగులం దల్లడపడ న 
వ్వనితలు గములై మానినిం । గనుంగొని యీరీతి హితముగాం బల్మిరొగిన్‌ 82 


క॥ _ నీవెన్నండైనం బన్నుగ । నా వెన్నుని మున్ను కన్నులారంగం గంటే 
నీవింతవగలం బొగిలెద । వీవింతలు నృపతివిన్న నేమనునో సుమీ 83 


క॥ పాయను బరితాపంబు ను | పాయముం జింతింపవమ్మ పణంతులకెపుడున్‌ 
బాయము పరికింపంగ నన । పాయముకాదమ్మ కొమ్మ బంగరుబొమ్మా 84 


గీ; బోటిరో నీవు పెద్దలచాటుదాన । వాటపాటలు మాని యీనాంటికిటుల 
హాటకాంబరుపై బుద్ధి నాటంజేయ । సాటివారలు నగరె యోపాటలోష్టి 85 


వ॥ ఇవ్విధంబునం బల్మునెడ నక్కాంతారత్నంబు రతికాంతజనకస్మరణసంజాత 
వేదనాతిరేకచలిత స్వాంత యైకుసుమకోదండ నిష్యందామందమరందబిందు 


88 


క 


వ॥ 


గీ 


గీ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


సందోహానంది తమిళింద శింజినీమంజుర్హుంకారటంకారసంకలి తకందర్చ 
శరాసారంబువలన నరుంతుద శుకపికశారికానికరారావంబువలన నప్పల్లవాధర 
డిల్లంబోయియున్న సమయంబునం జెలులన్నెలంతం గనుంగొని దురంత 
చింతాక్రాంతలై యుపవనాంతరసంచారంబువలన సంతాపంబు వి(శ్రాంతిం 
జెందునని భ్రాంతింబొందించి బలాత్మారంబున నయ్యింతిం దోడ్మొని యా 
రామంబునకుం జని యచ్చట హంనకారండవ చక్రవాకాది విహగ 
కూజితాక్రాంతవికచకమలకల్తారపరిమళ ఘుమఘుమితశీతల సలిలపూరిత 
సరస్తీరవిరాజమానసుధామయ సాధపరిసరంబున విచికలనిచయ మంజు 
కుంజాయతవితానంబుదిగువ శశికాంతమణికీలితవితర్దికోపరి భాగంబునం 
గిసలయవిరచితశయ్య పై నక్కోమలి నునిచి నెలరాల గిన్నెలచలువలూరు పన్నీట 
మెలందిన కలపమ్ము వలుదగుబ్బల నల్లన నలందుచు, నలరుననంటులవలన 
జాటీన కపురంపు రజంబుపయిం జల్లుచు, సరసపరిమళసుమసముదయనిర్మిత 
వ్యజనంబులం జల్లగా విసరుచు, లలితశైత్యోపచారంబులు నేర్చుమీజి సలుపుచున్న 
సమయంబున. 86 


సూనశరాహతి నొగిలిన 
చానవెతల్‌ గానలేక జాటినపగిదిన్‌ 
భానుండు గ్రుంకెను సదయుల్‌ 


మానవతీపరిభవంబు మహిం జూతురొకో 87 

అప్పుడు. 88 
: సూర్యాస్తమయము : 

ద్యుమణిరథనేమిహరిఖురోద్దూతచరమ 

శైలగైరికరేణువుల్‌ చదలుగప్పె 

ననంగం బడమరం బద్మరాగతిశాయి 

డంబరంబైన సాంధ్యరాగంబు వొడమె 89 


వెలంది యెదనుండు విరహాగ్ని విపులధూమ 

మడరె నిట్టూర్పులననంగ నమరెందమము 

కణంగి యెగసిన విస్ఫులింగములకరణి 

దజుచు తారక లంతనంతటను దోంచె 90 


Gil 


క॥। 


ఉ|| 


గీ॥ 


గీ 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 89 


మారుండు పూలగోలలను మాటికిమాటికి నేయసాగినన్‌ 

వారక కన్నుందమ్మి తరవారిని ద్రుంచునటంచుం దోడుగా 

నీరజవైరి పొల్చికడు నింగింజెలంగి సతీవిలాపమున్‌ 

గూరిమింగాంచి నవ్వెననం గ్రొన్నెలవెన్నెల మించె నత్తటిన్‌ 91 


చెలి యెదంబొల్చిన విరహా | నలమను చెలువుని విలోకనముచేయుటకై 
చెలరేంగి వచ్చెనో యన । మలయానిలుం డలరుం బొదలమరువున వీచెన్‌ 92 


అంతం గొజంతలేక జగమంతయు వెన్నెల నిండియుండంగా 

వింతగం జల్వతెమ్మెరలు వీవంగం గోకిలకీరశారికల్‌ 

పంతమెలర్చం గూయ మధుపమ్ములు రుమ్మనిమోయుచుండంగాం 
గంతుండు చిల్మనెక్కి సుమకార్ముకమున్‌ ధరియించి నెమ్మదిన్‌ 93 


గండుతుమ్మెద గొనయంబు మెండుమీజం 
బెట్లి కట్టల్మం గోలలం బెటిదముగం 
ల ల ల 
దిగిచి చేకొలంది మరుండు మగువచన్నుం 
గవ నడుమనేసి డాసినం గలికియులికి 94 


కమ్మవిలుకాని నెజపువ్వుటమ్ము లెదను 
గ్రమ్ముకొని చిమ్మగను గొమ్మ సొమ్మసిలుచు 
మూర్చనొందినం గనుంగొని ముదితలపుడు 


నేమితోంపక యింకం గర్భమేదియనుచు 95 
ఇత్తెజంగునం జింతాక్రాంతలై యవ్వలంతులు కంతుంగొలువకున్న నిన్నాలంతకు 
సంతాపంబు విశ్రాంతినాందదని తలంచుచు వెండియు. 96 

: మన్మథ పూజ: 


గంధంబు పన్నీటంగలిపి యంతట నల్మి చెబుకుకంబంబులు చెలువుమీఅ 
విరిజాజి గొజ్జంగివిరులు పందిలివైచి కప్రంపుముగ్గు లగ్గలికం బెట్టి 
పరువంపుంబూలతో మరువంపుం దడిగట్టి పొలుపైన వగగుల్ము చలువజగతి 
'పైనం గెందమ్మి చప్పరమువన్నెనమర్చి యగరుధూపములిచ్చి మృగమదమున 
మదను రతియుక్తునింగం జేసి యెదుట మెట్ట 

తామరపుగద్దెపై నిల్పి తరుణులెలమి 


90 


క॥। 


గీ 


గీ 


వ॥ 


గీ 


వల్లవీపల్లవోల్లాసము 


గంధమాల్యాక్షతలు పూజగా నొసంగి 

యొప్పుగా నుపహారమ్ము లొసంగియపుడు 97 
పుట్టితి విందిర కడుపునం 

బట్టితివి సుమాయుధంబుం బ్రమథాధిపునిన్‌ 

గొట్టితివి యశము జగమునం 


జుట్టితివి సురల్‌ నుతింప సొంపున మదనా 98 
శంకరవిరించిహరులు నిశ్శంకముగను 

జంచలాక్షీదృగంచల చలి తమాన 

సాంచితులు గారె నీదు మాహాత్యమునను 

బంచశర! మార! చిల్మ బాబావజీర 99 


చందురుడు మేనమామ వసంత మలయ 

మారుతంబులు మిత్రులు మాత లక్ష్మి 

తండ్రి హరి గాన నీకీవిధమున మేము 

సోదరులమయ్య! మము దయంజూడవయ్య ! 100 


ఇత్తెజంగున వినుతించుచుం గంతునివలన నావంతైన సంతసంబుచేకూరమికి 

నవ్వలంతులు వింతనొందుచు నవ్వసంతసఖు సపరివారంబుగా నుద్దేశించి 

మతియు నిట్లనిరి. 101 
: ఉపాలంభనములు : 

అందమా యేచుట మందమారుతమా మిళిందమా పున్నమచందమామ 

వైరమా మాతో మయూరమా వాచాలకీరమా తగునె నీ మేరమాన 

గోపమా లేక మాపాపమా పరభృత్మలాపమా మీకుం బ్రలాపమాన 

వింత మాచెలితోడం బంతమా తగునా వసంతమా కరుణార్ధచింతమాన 

మదన సుదతులచెంతనా కదనగరిమ 

పదరి యరపది శరముల బొదవి తయయొ 

మదనగోపాలుం గవగూడి ముదిత నీదు 

మదమణంగించుం దాళు నెమ్మదిం జెలంగి 102 


పాలమున్నీటిలోపల బాడబాగ్ని 
కరణి జగదీశుకడుపునం బరిఢవిల్లి 


zl 


గీ 


గీ॥ 


క 


ఆ.టె॥ 


Gil 


వ॥ 


చ॥ 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 91 


మగిడి హరుకంటిమంటల మండిపడియుం 
బణంతుల నలంచెదవు నీవు పంచబాణ 103 


తియ్యనివిల్లుం దాల్చి కడుతేనియ లీనెడు పువ్వుటమ్ములన్‌ 

జయ్యనం బూని మేటిబలశాలివజీరుండనంచుం జిల్మపై 

నెయ్యముమీఅ నుల్లసిలు నీమనమెంతయుం గ్రూరమయ్యె నీ 

కయ్యమునన్‌ విషాగఫలకల్పుండవైతివి చూడ మన్మధా 104 


మంచివాందవటంచుం బ్రపంచమునను । నిన్నుంగొల్బద రింతులు నేర్చులేక 
తేనె బూసినతరవారితీక్షధార | కరణి విలసిల్లు నీచిత్తసరణి మదన 105 
(3) 


లేరె మాచెలి సాటి చెల్లెండ్రు నీకు | నింత దయమాలి యేలెదవేల నయయొ 
సోదరీగేహశోషణచోద్యముగను । జేయు నీకిది చిత్రంబె శీతకిరణ 106 


పన్నగము నిన్ను గజచినం | బన్నుగ బ్రతికిన విధంబు పరికింపంగ నా 
పన్నసతీదుషృతమని । పన్నగపతినైనం గేలం బట్టెదం బవనా 107 


పాలువోసి త్రాంచుపాములం బెంచిన 

పగిది మిమ్ము నిలిపి పంజరములం 

బెంచినందుల కిటు వంచింపం దగున శా 

రికలం గూడి హంసశుకములార 108 


చల్లనివాండవై యిటుల చానల నేచెదవేల చంద్ర నీ 

వల్లనవీవ మేను మలయానిలతాపమునొందెం గీరమా 

మెల్లన నీవు గూయం జెలిమిక్కిలి సొక్కెనుజూడంగా రతీ 

వల్లభుతోడం జేయు సహవాసమునన్‌ ఖలులైతి రక్కటా 109 

అని కందర్పచంద్ర మందమారుతమిళింద శుకపికశారికాదుల నిందించి 
యమ్మందయానలు మగిడి మగువ నుద్దేశించి యిట్లనిరి. 110 

అలసుండుదక్షిణానిలుం డనంగుండురాజు మయూరకోకిలల్‌ 

చిలుకలు పుట్టుగుడ్లు మధుసేవం బ్రమత్తము లాద్విరేఫముల్‌ 

చలువలటేండు నిష్మళుండు జాలవసంతుండు మీటు గాన నా 

కులతను వీరికై యడలి కొమ్మమనోవ్యధం జెందుటొప్పునే 111 


అని చతురవచనంబులం బలుకుచున్న సమయంబున. 112 


92 


గీ 


గీ 


చ॥ 


క 


క 


Gi 


వ॥ 
గ్‌ 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


ప్రభాత వర్ణన : 


అరుణకిరుణుండు పద్మినీవరణమునకు 
వచ్చునెడం గాలమనియెడు బాణకారి 
తారకామండలమునేయం దనరె ననంగం 
జక్కంగాం దూర్చునను వేగుంజుక్క వొడమె 


అత్తటి విరాళినొందు నయ్యతివ వెతలం 
గాంచి తనప్రేయసి ప్రతీచి కంతుబాధ 
నిక్కరణిం జెందునని తోంచి వెక్కసముగ 
నస్తగిరిచాటునకు నేగె నమృతకరుండు 


కలువలటేండు రేయి నిజకంజిని పైనికరప్రసారమున్‌ 

బలిమినిజేసి పర్వెనని భానుండు రోషకషాయితాంగుండై 
యలరుచువచ్చెనో యనంగ నంబుజరాగసరాగదీధితుల్‌ 
బలపరిపంధిదిక్కునం బ్రభాతమునన్‌ బ్రభవించె నత్తథిన్‌ 


(భ్రమరావళీ సరసిజనీ | రమణికి రుంకారమిషను రవినాధాభ్యా 
గమముం దెలుపు నద్దూతిక | క్రమమునం గాసారదీర్థికల భాసిల్లెన్‌ 


జక్కవలు రతికి డాసెను । జిక్కలగమి మిసిమిమానె టేపులుంగులకున్‌ 
మక్కువలువాసెం జీకటి । దిక్కులకుందూసెం దొగలు తెలివిన్‌బాసెన్‌ 


భానుండు పూర్వభూధరముపై విలసిల్లంగం దన్మయూఖముల్‌ 


మానవతీకచాగ్రకుచమండలకర్ణకరాంతరంబులన్‌ 
మానుగ హల్లకచ్చదనమంజులకుంకుమపంకపల్లవ 
శ్రీనలినాయితంబులయి చెన్నలరారుచు నుండె నత్తటిన్‌ 


అప్పుడు. 
చెలులు సత్యను మేల్మొల్పి తలిరుజొంప 
ములం గుసుమములం దద్దయుం బొలుపుమీజు 


పొదల నడుమను మెల్లన బోటిందోడి 
కొనుచు జనునెడ నిల్చి రక్కొలను చెంత 


అంతట. 


113 


114 


115 


116 


117 


118 
119 


120 
121 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 93 


గీ;  సరససారసమైన యాసరసిసరస 
మెలంత నత్తన్వి నిలిపిన మేనిసెగను 
నీండ్లు సలసలమనికాగె నీరజములు 
'్రుక్క నచ్చటి మధుపమ్ము లెక్కె దిశల 122 
: నాగ్నజితి విరహమును రాజహంసి చూచుట : 


వ॥ ఇవ్విధంబున నెన్నిరాని మనోజపరితాపమునం బొగలుచుం దిరుగుచున్న 
నయ్యింతికిం బడంతులు శ్రమోపశాంతికరోపచారంబులు సలుపుచు మోచారస 
సరసవచనంబుల నూరడించుచున్న సమయంబున. 1283 


స్‌ ద్వారకాపురవరోద్యానవాటికదివ్యకమలకల్లారాదికలితమైన 
కాసారమున నిత్యవాసియైన మరాళరాజంబు దన రమ్యరమణితోడ 
సరసంబుగా మానససరంబు మొదలైన కొలంకుల విహరించి కోర్మిమీజ 
మరలివచ్చునపు డా సరసీవరంబున వ్రాలి వారిజగంధవాసితంబుం 
(గోలి విశ్రాంతి నొంది సరోజనాళ 
ములు నిజప్రియురాలితో సలలితముగ 
ననుభవించుచు నచ్చట నతిశయములు 
గనియు విహరించుచుందెం దాం గౌతుకమున 124 


వ॥ ఆసమయంబున. 125 


స్‌। కురులు నున్నగదువ్వి కొప్పుంబెట్టక పూలసరములు సడలించి సరభసమున 
(శ్రమవారిశీకరసందోహకలితమై వాడిన నెమ్మోము వంచి వగల 
చెక్కిటం జెయింజేర్చి చిన్నంబోయి మనోజవేదన నొందుచు వెచ్చనైన 
నిట్టూర్పు వేమటు నిగుడించి నెచ్చెలుల్సల్పెడి యుచితోపచారములకు 
మనసుగొలుపక దైవమా యనుచుం గన్ను 
దమ్మిగవనీరుం గొనగోటం జిమ్మకొనుచు 
మారుండను బోయవలలోనం జేరియున్న 
మృగియనాం దల్లడిల్లు నమ్మగువం గాంచి 126 


వ॥  ఇత్తెజంగున ననంగవేదనను మెలంగుచున్న నక్కురంగనయనంగాంచి 
మరాళాంగన మనంబున గటకటంబడి తనవిభునితో నిట్లనియె. 127 


క॥ అక్కట యీవనితామణి | చక్కందనము మనము తిరుగు జగమందున మీ 
రెక్కడనేనియుం గంటిరె | మక్కువతీరంగం జూడమనసై చెలంగున్‌ 128 


94 


క 


వ॥ 
క 


చ॥ 


వ॥ 
గీ॥ 


వ॥ 


క 


క 


గీ 


వల్లవీపల్లవోల్లాసము 


కిన్నరలలనామణియో । క్రొన్ననవిలుకానిముద్దుగుమ్మయొ మజియున్‌ 
బన్నగరమణియొ నరపతి । కన్నెయొ యెన్నంగం గమలగర్భునివశమే 129 


అయినను. 180 


నీరజనాభునికరుణన్‌ | మీర లెఖుంగనిది కలదె మేదినిలో నీ 
చారుతరగాత్రి విపులవి | చారము నొందుటకు నేమిసంగతి కనుండీ 131 


అనిన మరాళరాజము నిజాంగనతో నిటుపల్మెం గల్మిరో 

వినుమిది నగ్నజిద్విభుని విశ్రుతనిష్కుటసీమ చూడ నీ 

వనిత నృపాలపుత్రి మరుబాధలం జెందిన రీతిం దోంచు నీ 

వనరుహనేత్రలం గనిన వాసిగ వీరల చర్యం జూచినన్‌ 132 


అనిన హంసాంగన యిట్లనియె. 133 


లలితకో మలపల్లవకలితమైన | పువ్వుతీంగనందగిన యీపువ్వుబోణి 
మేను విరహానలంబున గ్లాని జెందె | నకట దైవమజేయమౌ నజునకైన 134 


అని వెండియు. 135 


ఈకాంతామణి మదిలో । నేకాంతునిపైన మోహమిడి పొగలునొ నే 
నేకాంతంబునం దెలిసెద | నీకాంతల వలనననుచు నేగె నచటికిన్‌ 136 


నాగ్నజితి చెలులు విరహమునకు కారణము దెలుపుట : 


కలహంసాజ్ఞవరట యా | కలవాణుల చెంతకేగి కలరవముల న 
క్కలకంఠివార్త నడిగిన | గలకలవాక్కులను దెలుపం గణంగిరి చెలియల్‌ 137 


వినవమ్మ రాయంచవెలందిరో యీకొమ్మ కోసలధరణీశు కూర్మిబిడ్డ 
సత్యయనెడిపేర సతులలోం జెలువొంది సౌందర్యమున కల్మిసతిని మించి 
తనరు నందనం గాంచి తండ్రి యాజగమందుం దగినయల్లుని జూడందలంచునంతం 
దనదుమంద దురాసదత నేడుగిబ్బలు వెలయంగ నెవ్వండు వీనిం బొదవి 
పట్టికట్టునో వాని కీపడంతి నిత్తు 

నని ప్రతిజ్ఞనానర్చిన వెనుకనొక్క 

నాండు నరపతి చెలులతో వేడుకలర 

నంతిపురిం గొల్వుదీర్చు నయ్యవసరమున 138 


నారదుడు వచ్చి నీరజనాభుకథలం 
దెలిపె నవివిన్నగోలె నిత్తెజవ మిగుల 


Gil 


క 


వ॥ 
చ॥ 


క 


క॥। 


వ॥ 


గీ॥ 


ఆ.టవె॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 95 


నతనుతాపమ్మునం దనులతిక స్రుక్కం 
జేయుచున్నది మేమేమిసేయంగలము 139 


వెన్నుడు మాపురంబునకు వేడుకమీజంగ వచ్చుటెన్నండో 

పన్నుగం బంతగించి వృషభప్రకరంబులం గట్టుటెన్నండో 

కన్నియకోర్మెదీర నలకౌస్తుభధారిని గూడుటెన్నండో 

కన్నులకర్వుదీర నింకం 'గౌతుకమొప్పంగం గాంచుటెన్నండో 140 


: నాగ్నజితి కోర్కె తీర్తునని హంసాంగన పలుకుట : 


అని చెలులు చెప్ప సత్యం | గనుగొని రాయంచచాన కరుణన్‌ బలికెన్‌ 
వినవమ్మ నీదుకోరికెం | దనరంగ నేందీర్చ నేర్తుం దథ్యము కొమ్మా 141 


అది యెట్లంటేని. 142 


వనజదళాయతాక్షి వినువారక ద్వారకవాసభూమి మా 

కనిశము నందనందనునియంచలమేము ధరాతలంబునన్‌ 

దనరు విచిత్రముల్‌ గని ముదంబున వచ్చుచు వేదడ్మమీజ నీ 

వనమున నిన్ను జూచితిమి వావిరి నీకథ వింటి మంతయున్‌ 143 


ఓచెలి నీచక్కందనం । బీచక్కెరవింటివాని యెగుపున్‌ గడిమిన్‌ 
ఆచుక్కలదొర పోడిమి | నాచక్రధరునకుం దెల్పి యనువుగం దెత్తున్‌ 144 


కనవమ్మ నన్నుం గన్నుల । వినవమ్మా నాదుమనవి వేడుకమీజన్‌ 
మనవమ్మ కొమ్మనెమ్మదిం | జనవమ్మా సౌధమునకుం జక్కెరబొమ్మా 145 


అనిపలుకుచున్న నమ్మరాళాంగన పలుకులు చెవులకు గపురంపుంబలుకులై గులుక 
నక్కలికి చెబకువిలుకాని ములుకులవలన నులుకక రాయంచకలికి నుద్దేశించి 
యిట్లనియె. 146 


ప్రాణదానంబు కన్నను బ్రబలమైన 

దానమిట లేదంటందురు ధన్యులకట 

నందనందనుం దోడ్తెచ్చి యందముగను 

నన్ను బ్రతికింపుము మరాళసన్నుతాంగి 147 


వెన్నుం డిటకు వచ్చి వేడ్మనీశుల్మంబు । నిర్వహించి మించి నేర్చుమీజ 
నన్నుం గౌంగిలించి నావెతం దీర్చునా | బమ్మవారువంపుపద్మగంధి 148 


96 


వ॥ 


క 


చ॥ 


వ॥ 


ఆ.వె॥ 


వ॥ 


గీ 


క 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


అనిపలికి బాప్పపూరితనేత్రయైన నయ్యింతిం గాంచి హంసాంగన యిట్లనియె. 
149 


మాటికిమాటికి మణతినా | మాటలు వినివచ్చి వృషభమణులం దిగిచి ము 
మ్మాటికి బంధించును వల । మాటున మృగములను బట్టుమాడ్మిం జెలియా 150 


కలికిరొ మేరమీజు మరుకమ్మనితేనియ లొల్ముముల్ములన్‌ 

జిలుకలుగుల్ము పల్ముల శశిద్యుతికాకల గాలిఢాకలన్‌ 

దలంకకుమమ్మ నిన్ను హరి తద్దయుం గౌంగిటం జేర్చునమ్మ నా 

పలుకు నిజమ్ము కొమ్మరొ శుభమ్మొనంగూడును నమ్ము నెమ్మదిన్‌ 151 


ఇవ్విధంబున నమ్మధురాధరనూరడించి యమ్మరాళమిథునంబు ఖేచర మార్గంబున 
ద్వారకానగరంబునకుంజనియె. అంతట సత్యయుం జెలులంగూడి మరాళీ 
వచనంబులం గించిదాగత(ధ్రుతిటైం సౌధాంతరంబునకుంజని చిత్తంబు 
కాంచనాంబరాయత్తంబుగావునం జిత్తజవేదనాక్రాంతయైయున్న కూంతుంగని 
తల్లిదండ్రులు విషాదదందహ్యమానహృదయులై యిది యేమని తొయ్యలుల నదిగిన 
నచ్చెలియలుధీరచిత్తలై తద్వృుత్తాన్తంబంతయు నుడివిన నా రాజమహిషి యొయ్యనం 
దనయ నుద్దేశించి యిట్లనియె. 152 


అందరానిపండ్ల కాసించు తెలియని । వారిపగదిం గంసవైరి కొజకుం 
జింతనొంది యిటులు కంతువేదనం జెంద | నాయమటనె నీకు నలిననేత్ర 158 


అను తల్లిపలుకులకు నప్పల్లవాధర డిల్లంబోయిన నవ్వసుమతీ వల్లభుండు గాంచి 
యిట్లనియె. 154 

తల్లి నీహృదయంబంత దల్లడిల్ల 

నేటికమ్మ మురాంతకుం డిటకు వచ్చి 

ముదముమీఅ స్వయంవరమునను నిన్ను 

బెండ్లియాడు విధంబు నే ప్రేమం దలంతు 155 


ఈవిధమునం గోసలధర । ణీవల్లభుం దూరడించి నేర్చునం గూంతున్‌ 
శ్రీవిభుసందర్శనమును | భావింపుచునుండె జనకపరిబృఢుపగిదిన్‌ 156 


అంత. 157 


గీ॥ 


క॥। 


వ॥ 


Gil 


క 


క॥। 


చ॥ 


వ॥ 
చ॥ 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 


: గ్రేష్క్మబుతువర్ణన : 
రాజహంసలు ద్వారకారాజధానిం 
జేరి వగమీతి మురవైరి చెన్నుమీజు 
నిష్మ్కటాభ్యంతరాంచితపుష్కరిణుల 
నిండువేడ్మను విహరించు చుండె నంత 
అప్పుడు గ్రీష్మసమాగమ । మొప్పెను జగమద్రువ నెండ లుప్పతిలంగా 
నప్పతి దిగ్వాతంబులు । గుప్పున వీవంగ నధ్వగులు తల్లడిలన్‌ 
మటియును. 


న్యూనములయ్యె యామిను లనూనములయ్యెం బగళ్లు తాపసం 
ధానములయ్యె నెండ లతిదారుణ శీలములయ్యె గాడుపుల్‌ 
మ్లానములయ్యె జంతువులు మల్లెలుజాజులు కొల్లలయ్యె ను 
ద్యానములన్‌ బ్రపాంచితము లయ్యెను రాజపథంబు లత్తటిన్‌ 


బాడబవహ్నిజ్వాలల । వేండిమిచే జడతనొంది వేసవితటినిన్‌ 
దాడిని నపరపయోనిధి । వీడిన నిట్టూర్చులనంగ వెలసెన్‌ గాడ్పుల్‌ 


97 


158 


159 
160 


161 


162 


బలిమిని బశ్చిమవాతం । బులకు నెదుర్కొనుచుం జనెడి ప్రొద్దుహయంబుల్‌ 


అలసటచే నల్లనంజన | నలసములై యహములమరె నాసమయమునన్‌ 


సిరిచరణంబు లొత్తంగను సింధువు లింపుగ జోలంబాడంగా 
వరుసను వేదముల్విభవవర్ణనసేయంగ వేత్రపాణులున్‌ 
బరువడి సద్దుసద్దనుచు భాసిలుచుండంగా శార్‌బ్లిక్షీరసా 
గరహితశేషతల్పమునం గామ్యమునన్‌ బవళించె నత్తజిన్‌ 


వెండియు. 


కులుకుచుం జల్వపందిరులం గొమ్మలు పాంథులకున్‌ బ్రియంబుగా 
విలసదుసీరవాసనల విశ్రుతశీతలతోయధారలన్‌ 
సలికుచనాగరాలవణసారమనోహర గోరసంబులన్‌ 
సలలితశర్మరాంబువుల సౌఖ్యముంజేయుచు నుందు రెప్పుడున్‌ 


అట్టిసమయంబున. 


163 


164 
165 


166 
167 


98 


Gi 


వ॥ 


క 


క॥। 


వ॥ 
క 


వల్లవీపల్లవోల్లాసము 


సారసకేళులన్‌ గులుకు సన్నపుంజేలములన్‌ మనోజ్ఞపా 

టీరజలంబులన్‌ రుచిఘటించు సుభోజ్యములన్‌ విడెమ్ములన్‌ 
సారసరమ్యపేయముల సారసశయ్యల సాంద్రచంద్రికా 

సారములన్‌ బ్రియంబెసంగ శౌరిసఖించుచునుండె నయ్యెడన్‌ 168 


ఇవ్విధంబున భీష్మంబైన గ్రీష్మంబున విలసిల్లుచు వెండియు. 169 
: హంసాంగన కృష్ణునకు తను కన్న విశేషంబులు తెల్పుట : 


నందనందనుం డొక్కనాండుకవ్వడింగూడి యారామవిహరణం బాచరించి 
కాసారకేలి సౌఖ్యంబుగాం గావించి వలిపెంపుం బచ్చనివలువం దాల్చి 
నుదుటంగస్తురిబొట్టుం గదియించి నెమ్మేనం బన్నీరపాటీర పంకమలంది 
విరజాజిగొజ్జంగి విరులపందిరులచే మరువంపు దళ్లచే నాజపుమీజు 
పారిజాతమహీరుహపరిసరమున 

రత్నకాంతుల విలసిల్లు రమ్యభర్మ 

వేదికోపరితలమున సాదరమున 

నలరుచుండె సుఖాసీనుం డగుచుం బేర్మి 170 


దరధరుండు నరునితో సా । దరముగం బరిహాసములను దనరారుచు సుం 
దరవదనేందూద్యత్మి సత । దరచంద్రిక చెలువుమీఅం దత్సమయమునన్‌ 171 


ఆరాజహంసి మెల్లన । శ్రీరాజీవాయతాక్షుచెంతకుం జని లక్ష్మీ 
రాజమానవిజయమ । హారాజ యటంచుం బల్మి యవనతతనువై 172 


వనమయూరవృత్తము : 


పన్నగశయాన వనపట్టణము లెల్లన్‌ 

బన్నుగం గనుంగొనుచు వచ్చునెడ లీలన్‌ 

గన్నుంగవ చల్లగను గన్న విధమెల్లన్‌ 

విన్నపముసేయ మిము వేండెద ననుజ్ఞన్‌ 173 


అని రాయంచమించుబోణి విన్నవించిన వెన్నుండు సంతసించుచు వెండియు. 


రమ్మని హంసాంగనను గ । రమ్మున మై నిమిరి సాదరమ్ముగం గని తో 
రమ్ముగం దెల్బుమనంగను గ । రమ్మా హరితోడ నమ్మరాళముపల్తెన్‌ 175 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 99 


మత్తకోకిల॥ దేవదేవ జగంబునందొగిం దేజరిల్లు వినోదముల్‌ 


వ॥ 


క 


క 


క 


క 


క 


క 


భావముల్లసిలంగం జూచుచు భాసురంబుగం గోసల 
క్షావిభు ప్రమదావనంబున సంచరించుచు నొక్కచో 


భావజాశుగ సమ్మితాంగిని భామనొక్కతెం గాంచితిన్‌ 176 

ఆచెలియచెలువముం జిలువదొరకైనం దెలుపనలవిగాదైనను నా తెలిసినవిధంబున 

వర్ణించెద వినుము. 177 
నాగ్నజితి నౌందర్యవర్ణన : 


నీలమ్ములు లలితాంబుద । నీలమ్ములు నెలంతకురులు నిరుపమచమరీ 
వాలమ్ములు మరునైదువ । వాలమ్ములు తలంచిచూడ వసుదేవసుతా 178 


ఎన్నుదురు హెయలు దజుచుగ । నెన్నుదురందటు ధరన్‌ దరేందువు పగిదిన్‌ 
బన్నుగ బొమలు ధనుస్సం । పన్నములై తనరు సతికిం బంకజనయనా 179 


నమ్ములు గగనమ్ములు మద । నమ్ములు నీలాబ్దవిలసనమ్ములు ఘనమీ 
నమ్ములు తెజఖవ విపులనయ । నమ్ములు నమ్ముము నిజమ్ము నలినళాక్షా 180 


అక్కువలయలోచన నునుం । జెక్కులు మరునద్దములను జెక్కులుపట్టున్‌ 
జక్కనిసంపెంగ టెక్కువ | ముక్కున విలసిల్లు రాచముద్దియ కుహరిన్‌ 181 


పగడాలతోడ నెపుడుం | జగడా లొనరించు మోవి జగదాకారా 
మగరాలనుగలుగ న్నిగ | నిగరాలుగం జేయునౌర నెలత రదనముల్‌ 182 


అమ్మగువ తళ్ళుగుల్మెడు । నెమ్మొగము హెయల్‌ వచింపనేందగుదునె పొం 
దమ్ముల బృందమ్ముల చం। దమ్ములం గని యపహసించు దానవమథనా 183 


కలవాణివగగుల్ము గళదరమ్మునకు మంగళరేఖ లపరంజికట్లుగాంగ 
లసమాన మృదుబాహు బిసనాళములకును బసంబూని కరములబ్దములుగాంగ 
బంగారు వలిగుబ్బబొంగరమ్ములకు నాపైమొనల్‌ ముల్కులపగిదిం గాంగ 
నలరారు నూగారు కలువతీంగెకు నాభిగంభీరమైన పుష్కరిణి గాంగ 
లలితలావణ్యలహరికి వళులు పిరుదు 

లూర్మిసైకతములుగాగ నువిదమేని 

లతకు వయసు వసంతకాలంబు గాంగం 


దెలుపశక్యంబె యాచెలిచెలువ మరయ 184 


100 


క 


క॥। 


చ॥ 


క 


క 


వల్లవీపల్లవోల్లాసము 


కలమవిశేషోదరముల | గల మహిమ తిరస్మరించు కౌతుకమునం బి 
కృలరమ వివరింపంగం । జుక్కలరహి నిరసింపంజాలుం గలికినఖంబుల్‌ 185 


ఆజడ నలరెడు సోయగ | మాజిగి కెమ్మోవి సొగసు నాకౌనుహెయల్‌ 
ఆజిగిబిగిచన్గవచెలు | వా జవరాల్‌ రతనమందె యచ్యుత కంటిన్‌ 186 


పగడాల జగడాల జగడాల గెల్బు నావగదీవికెమ్మోవి చిగురురీవి 

అళిగుంపు బలుసాంపుం దులకింపు చెలవంపు పరువంపు విరులింపు కురులపెంపు 
నెలబాలు మైమేలుగలజాలు నగంజాలునునుసౌరుననుమీజు నుదురుతీరు 
అలకుందముల చందములం గ్రిందుగాంజేయు బలువాణి రుచిపాళి చెలిరదాళి 
అద్దముల నిద్దపునిగలు రద్దుపజుచు 

నకువలయాక్షి నునుపెక్కు చెక్కుటెక్కు 

జక్కవల చక్కందనమెల్లం జిక్కుపజుచు 

నిబ్బరంబగు సిబ్బెంపుగుబ్బ లరయ 187 


కలువలగుంపుచేం గచము కన్నామ లంగజకార్ముకంబులన్‌ 

నళినదళంబులన్‌ గనుల నాసిక కాంచనసూనలక్ష్మిచేం 

గులుకుకుచంబులన్‌ గుసుమగుచ్చములన్‌ బులినంబుచేం గటిన్‌ 

దలిరులం బాణిపాదములు తన్వికిం జేసె విధాత నేర్చునన్‌ 188 


ఘనసారస ఘనమౌటను 

ఘనసారసఘనత నొందె కామినికచమున్‌ 

ఘనసార సహితము లగుచు 

ఘనసారసహితములయ్యెం గామినికుచముల్‌ 189 


దరమా కౌను సుధాసో | దరమా కెమ్మోవి నాభిదరసుందరమా 
దరమా గళ మిక కాకో | దరమా నూగారు నెన్నందరమా విధికిన్‌ 190 


మృగరాజమధ్యమ మెజుంగుపాలింద్లతోం గరికుంభయుగము రావెబిచి యులికి 
శుకవాణిరతనంబు సొబగు బల్‌గుదురుతో సరిపోర కరకబీజములు బెదరి 
తుహినాంశువదన కన్లోయితోరంబుతోం దమ్మిరేకులు దొమ్మిదలంచి బెదరి 
గజరాజయాన పొన్లరిమ లేందొడలతో కదళికల్‌ భీతిల్లి కదనమనంగ 
మరలి యవి మార్దవమునొందెం బొరలడాగె 

జలములనుగుంకె మిగుల చంచలములయ్యె 


చ॥ 


క 


క॥। 


క॥। 


చ॥ 


క 


గీ 


గీ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 101 


నౌర యావిరిబోణి యొయ్యార మెవరి 
కైన వివరించి చూడ జగానం గాన 191 


జలమునం గంజముల్‌ నిలిచి చంపకమాశ్రమవాసియైన గాం 
చలముననుండి కెంజిగురు చాలతపంబొనరించికాదె యా 

నెలంత విశాలరమ్యమృదునేత్రనసాధరసామ్యమొందె ని 
శృలనియమాభిరాముల కసాధ్యములున్నవె ముజ్జగంబులన్‌ 192 


మిన్నగు మొగమల నెలకలి | మిన్నగు నగురామెజుంగుమెయి నడుమునకున్‌ 
మిన్నగురులెన్నం గురులెల | మిన్నగుం గాదనందగుం జుమీ కదళికలన్‌ 193 


భంగ్యంతరకల్పన క 


మిన్నగుమొగమున నెలకలి | మిన్నగురా దానికౌను మెరుగణువువలెన్‌ 
మిన్నన నామిన్నననా । మిన్ననగాం జాలవేమిమెప్పానె ధరన్‌ 194 


తమ్ముల నెదురించును వా । దమ్ముల గన్లోయి చెలిరదమ్ములుగన నం 
దమ్ములు గుందమ్ములకుం । దమ్ములనన్‌ బలుకంగా ముదమ్మెదనొదవున్‌ 195 


వదనము సోముంగాంచి మది వారిజమంచుం దలంచి జిక్కలన్‌ 

గదలిచి మేనువంచి దుముకం దమకించి మదించి ముందటన్‌ 

గుదురగు నాసికాకనకకుట్మలమున్‌ వెసం గాంచి నిల్చు తు 

మెదలొ యనంగ ముంగురులు మించె లతాంగిలలాటసీమపై 196 


శ్రీచతురత వీపమరున్‌ । శ్రీచతురత వీనులందు చెలువొందు కడున్‌ 
మోచారససమమధురిమ । మో చారుతరంబు పల్కు ముదిత కనందగున్‌ 197 


నెలత నిద్దంపు నెమ్మోము నిందుచందు 

రునకు నెలనవ్వు వెన్నాలరుచులం దనరం 

గన్నుం గల్వలు వికసించి చెన్నుమీఅ 

లలితకర్ణంబులను శ్రీవిలాసమమరె 198 


కలికి నెమ్మేనుక్రొమ్మించు తళుకుకన్న 

మిన్న వన్నియ కలదని యెన్నందగును 

మరుదివాణంబుహొయలు వేమజుం దలంపం 

గనకచలదళతళతళగరిమ నణంచు 199 


102 


క॥। 


గీ 


గీ 


వ॥ 
క 


వ॥ 


క 


గీ 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


రాయంచను గనుంగొని భళి | రాయంచను దానిసుందరపు యానమరే 
రాయంచందగిన సొగసరి । రాయంచవజీరుచిత్తరపుబొమ్మలలోన్‌ 200 


ఇట్టి నెమ్మెనిహెయలుచే నింపుమీటి 

చెలులనడుమునం జెలువొంది చిన్నవోయి 

సూనబాణశరాహతిసోలి మిగుల 

వగలం బొగలుచునున్న యామగువం జేరి 201 


చూచి నానెమ్మనంబునం జోద్యమంది 

చెలులచెంతకుం జని వారిం జెలిమింజేసి 

యీనెలంతకుం దలిదండ్రులెవరు మరుని 

వలలం బడుటకు6 గతమేమి తెలుపుండనిన 202 


అక్కన్నియ లిట్లనిరి. 203 


ఈకాంతామణి కోసల | భూకాంతునితనయ దేవమునినాధుండు ల 
క్ష్మీకాంతువిధముం దెల్ప ర । తీకాంతునివశము నొంది దీనతంజెందెన్‌ 204 
: నాగ్నజితి సందేశమును హంసి కృష్ణునకు వినిపించుట : 
అనిపలికి యమ్ముద్దియలు నీవెక్కడనుండుదాన వీనిష్కుటంబునకువచ్చుటకుం 
గారణంబెయ్యది యనియడిగిన ద్వారకానగరంబున నగధరుని పారిజాతపరిమళ 
లసదుపవనంబున విహరించుదానం గార్యావసరంబున మానససరంబునకుంజని 
మరలివచ్చుచు మీవనంబుం జేరితిననిన విని యమ్మానవతీమణి నన్నుంజేరంబిలిచి 
దేవాభవదీయ సౌందర్యవైభవాతిశయంబుల నావలన విని మగిడి మనోభవా 
క్రాంతయై చింతనొందు నక్కాంతారత్నంబు నేనూరడించినం గొంతదడవునకుం 
దెప్పిరిలి మీపైం బ్రేమముప్పిరిగొన నప్పల్లవాధర మెల్లమెల్లన నిట్లనియె. 205 
నాజననమునారీతి ర । తీజానిపరాక్రమంబు తేజము మీన్‌ 

రాజీవాక్షులు తెలుపంగ । రాజిల్లుచు వింటిగాదె రాయంచచెలీ 206 
నందనందను పాదారవిందములకు 

(మొక్కి నావిధమెల్లను జక్కందెలిపి 

మోహజలనిధిలో బడి మునుంగుచున్న 

నన్ను దరింజేర్చు రాయంచవన్నైలాండి 207 


అని గద్దదగళయై నలినలోచన కొన్ని వచనంబులు విన్నపంబుంజేయుమనిపల్మె 


ఆ.టె॥ 


వ॥ 


క 


వ॥ 


చ॥ 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 103 


నవి విన నవధరింపుము నందనందన భవదీయకల్యాణగుణ సౌందర్య 
వైభవాతిశయంబులు విన్నది మొదలు జగన్నోహనకరంబైన తావకరూపంబు 
కన్నులంగట్టినవిధంబునం గనుపట్టి యుండి డెందంబు భవత్సాదారవిందంబుల 
యందు మిళిందాయమానమైయున్న దీపున్నమవెన్నెలకాకకుం, జలువతెమ్మెరవీకకు, 
శుకపికశారికాకేకిసముదయంబులథాకకు, నులుకుచున్న నాపై మరుండుదందెత్తి 
మెండుకోలలం జెండాడుచునున్నవాండు కావున యుష్మద్దర్శనం బహర్నిశంబుం 
గోరుచున్న నానేత్రచకోరంబులకు నీదు వదునేందుమండలం బాహ్లోదకరంబు 
గావించి స్వయంవరపూర్వకంబుగా నామనోరథంబు సఫలంబుంజేసి ననుం 
జేకొనంగవలయును 208 


కమలాలింగితమై కడుంజెలంగు నీగాత్రంబు నేత్రంబులన్‌ 

భ్రమదీరం బొడగాంచి కౌంగిటను సంరంభంబునం జేర్చి నీ 
కమనీయాధరబింబసంభృతసుధన్‌ గాంక్షించి కైకొన్ననీ 

సుమబాణంబుల వేండిపోడిమి యణంచున్‌ శూరవంశా[గ్రణీ 209 
సదయ నాదుమనవి మదినుంచి వేంచేసి 

వృషభములను గట్టి వేడుకలర 


నన్నుం గౌంగిలింపకున్నం బ్రాణంబులు 
విడుచుదాన నిజము విమలచరిత 210 


అని కోసలరాజనందన పుత్తెంచిన సందేశంబులు నారాజమరాళాంగనయు నంగజ 
జనకునకు విన్నపంబుంజేసియుం దగినయర్థంబెద్ది యదిసేయ నవధరింపుమనినం 


బుండరీకాక్షుండు వెండియు. 211 

కవ్వడివదనముం గాంచిన । నివ్వటిలుచు నతండు నారపునేరుపుమీజన్‌ 

అవ్వనితామణికోరిక । నెవ్విధముననైనం జేయుటిది కర్ణ మనన్‌ 212 

మరలి మరాళాంగన యిట్లనియె. 213 
: హాంనాంగన చతురోక్తులు : 


గళమున శంఖమున్నిలిపి కచ్చపమం[ఘ్రులపైనం దాల్చి కుం 

తలముల నీలముంచి సురదమ్ములం గుందము నావహించి జం 

ఘల మకరంబుం బూనిన వరకంజ మహాంబుజముల్వహించుచున్‌ 
గులికెడు మోవిం గన్నుల ముకుంద నినున్‌ మదింజేర్చెం జూచితే 214 


కావున. 215 


104 


క 


వ॥ 
క॥। 


క 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


నవవిధులు కలిగి లసదభి | నవయౌవనమునను జెలంగి నయమందిన యా 
జవరాల్‌రతనముతోడను | గవగూడుట నీకె తగును గౌతుకమొప్పన్‌ 216 


మటియును. 217 


వెలందులు వలచిమెలంగుట । కలుగునె జగమునను కమలగర్భునకైనన్‌ 
గలికివలరాజు నరబది | ములుకుల వెగడొంది నిన్ను మోహించె హరీ 218 


చెలిమిని దెలిపెద వినుమా 

చెలిపద్మిని నీవినుండవు సిరిచెలువొందన్‌ 

వలపునం గరములం బొదువుము 

బలభిన్మణిరుచిరకాయ వరమునిగేయా 219 


అనురాయుంచ మించుబోణివల్ములాకర్ణించి కవ్వడిభావంబవలోకి ంచి 
సంతసించుచుం గాంచనాంబరుం డంతఃపురంబునకుంజని రమాంగనాలోలుండై 
సుఖించుచుండెనని తెలిపిన బరితుష్టాంతరంగులై శౌనకాదిమహామునులు 
రోమహర్షణ తనూభవునితో నవ్వలివృత్తాంతంబుం దెలుపుమని యడుగుటయు. 


: ఆశ్వాసాంతము : 
నానాజంతునివాస! వాసవశతానందేందుభృన్ముఖ్యదే 
వానీకార్చితపాద! పాదపలతాంతాభోగవచ్చోభనా 


గానింద్యాగ్రవిహార! హారవలయోదంచత్మిరీటాదిభూ 
షానల్పప్రియభావ! భావజసహ్రక్షేపిరూపోజ్జ్వలా! 221 


పంచచామరము: హిరణ్యదైత్యభేదనా! సుహృద్వధావినోదనా! 


హరార్చితాభీవాదనా! హయద్భుజంగమోదనా! 
హరిత్పతిప్రసాదనా! నిరస్తసూరివేదనా! 
స్థిరేందిరావినోదనా! బుషిద్విషన్నిషూదనా! 222 


గద్య॥ ఇది శ్రీమాడభూషికులపయోవారాశిసుధాకరవేదాంతాచార్యతనూభవవైనతేయ 


కటాక్షలబ్ధవిద్వత్మవిరాజమనోరంజకసంగీతసాహిత్య కవిత్వచతుర నరసింహాచార్య 
ప్రణీతంబైన వల్లవీపల్లవోల్లాసంబను సత్యాపరిణయాఖ్యానప్రబంధంబునందు 
ద్వితీయాశ్వాసము. 


1. కౌతుకమేమింక - వూ.ము.పా. 


క 


వ॥ 


క 


క 


క 


గీ॥ 


105 


శ్రీరస్తు. 
వలవీపీల్లవోల్లాస్‌ము. 
తృతీయాశ్వాసము. 
శ్రీరమణీమణివరవిపు । లోరస్థలకాంచనాంచదుజ్జ్వలమణిస 
ద్భారాజమానమంజుల | హారాద్యాభరణ! శోభనాచలరమణా! 1 


అవధరింపుము మదనగోపాలచరితశ్రవణసంజాతకుతూహలులగు శౌనకాది 
మునీంద్రులకుం దత్మథాసీధుపరి మళితహృదయకమలుండై సూతుండిట్లనియె, 
నివ్విధంబున నందనందనుండానందంబుననిందిరాలోలుండ య్యును 
గోసలనందనాస్వయంవరోత్సవ గమనకుతూహలాంచితాంతరంగుండైయున్న 
సమయంబున. 


: వర్షబుతు వర్ణన: 
వర్ష్నాగమమపు డమరెన్‌ । గర్వకులుహలములంబూని కడువేడ్మను సం 
కర్షణుని పగిది రాజిలి | హర్షముమీజంగం గృషుల నలరుచునుందన్‌ 3 


కరమరుదుగం దొలుకరి నిల । కరకప్రకరములుదోంచె గంభీరభయం 
కరగర్జితముల నడలిన । గరుచెడికడువ్రాలు తారకలనంగ కడున్‌ 4 


సింహగుందై కుజుండంబుద | సంహరుండని శక్రుండతని సంతతితోడన్‌ 
రంహమునం [ద్రోయంబడెనన | గంహరిపై నింద్రగోపగణములు రాలెన్‌ 5 


పూర్వసమీరము ల్పొలుపొందంగా వీచె జీమూతపుంజము ల్చెలంగితోంచె 
నింద్రచాపంబు సొంపెనయంగం గాన్సించె మెఖుపుందీంగెలకాంతి మింటమించెం 
దటుచుగా ఘనగర్జితంబులు వినిపించెం జాతకవ్రాతము ల్సంభ్రమించె 

వృష్టి కర్షకమనస్తుష్టిగా వర్షించె సారసౌన్నత్యంబు సన్నగించె 

నదులు కూలంకషోదకోన్నతి వహించెం 

గేకినికరము నర్తించె భేకనాద 

మతిశయించెను బెగ్గురు లాక్రమించె 

మొలవం జిగిరించె మేదిని దొలుకరించె 6 


పుడమి నిప్పులురాలి గాడ్పులు నిదాఘ 
కాలమున వీచి నవవార్షికమున మరలె 


106 


వ॥ 


Gi 


Gi 


వ॥ 


వ॥ 
చ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


రాజ్యమునం బ్రజ బాధించి రహి నిజాధి 
పత్యహీనత మరలు దుష్ప్రభులకరణి 7 


ఆసమయంబున. 8 


వెచ్చని నీరవారముల వేగమె స్నానమొనర్చి యిచ్చటన్‌ 

వెచ్చని సత్సదార్థముల వేదుకమీఅంగ నారగించుచున్‌ 

హెచ్చగు సౌధభాగముల నింతులం గౌంగిటం గ్రుచ్చి మెచ్చుచున్‌ 
బచ్చడము ల్ముసుంగునిడి భాసిలుచుండెను వెన్నుం డయ్యెడన్‌ 9 


శ్రీహరి భర్మహర్యములం జెన్నలరారంగ నయ్యెడ నృయో 

వాహ వినిర్గకద్దుబగుబధ్వనుల న్వెజంగొంది భైష్మి స 

మ్మోహముమీజం గుల్కు కుచముల్లదియించి కవుంగలింపం దా 
నాహరిణాక్షిం గైకొనె నయత్నసమాగతసౌఖ్యమొందుచున్‌ 10 


ఇవ్విధంబునం గృష్టుండు రుక్మిణీసత్యభామాది నితంబినీమణిమనోరంజనీయ 
చరిత్రుందయ్యును దక్షిణనాయకుండుగావున నాగ్నజితియందు డెందంబునిలిపి 
తదీయ సౌందర్యాతిశయంబుం దలంచి వలచుచు వెండియు. 11 


వగగుల్ము కార్మాగుల్వన్నియ ల్పొడగాంచి మగువ వేనలిహెయల్మదిందలంచి 
తీజిన క్రొమ్మించుతీవ చందముంగాంచి మెలంత మేనికడాని మెజుపుందలంచి 
తనరారు దేవేంద్రధనువు పొందిక గాంచి పొలంతుక నునుసోంగబొమలు దలంచి 
సరసమై చెన్నొందు కరకసంపదంగాంచి వెలంది సన్ననినవ్వు పొలుపుందలంచి 
చెలంగు గేదంగి పువ్వుల కలిమి గాంచి 

తరుణినెమ్మెయి ఘుమ్మను తావిం దలంచి 

మదనవశగాంతరంగుండై మదనగోప 

బాలుం డజ్జడిని విరాళం జాలనొంది 12 


మటియును. 13 


మదవతు లీయెడన్చియుల మంజులకేళులం గూడియుండియున్‌ 
మదనశిలీముఖప్రచలమానసులౌదు రయోగవిప్రలం 

భదశను జెంది కోసలనృపాలతనూజని యీపయోదసం 

పదంగని తాళలేక మరుబారికి నేమని తల్బుచుండెనో 14 


వ॥ 


క॥। 


క 


వ॥ 
క॥। 


వ॥ 
గ్‌ 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 107 


“కృష్ణుడు హంసాంగనతో నాగ్నజతికి సందేశము పంపుట : 


అని వితర్మించుచు6 గాంచనచేలుం డారాయంచమించుబోణిని రావించి 
యిట్లనియె. 15 


నీవలరుచు నలకోసల | భూవలయాధిపునితనయం బొడగని దయతో 
నావెలందితోడ నిట్లను । మా వెలివావురపురతనమా మృదురవమా 16 


నాపై నీవలపుం దలంచి | నీపై దయ కిసలయింప నేర్చుదలిర్చన్‌ 
నే పైనమై చెలంగంగ । దాపై వర్షాగమంబు తద్దయు మెటిసెన్‌ 17 


అని మటియును. 18 


వచ్చు శరదాగమంబునం । జెచ్చెర వృషభములం బట్టి చిదిమెద నృపులన్‌ 
దెచ్చెద నినుంగౌతుకమున । నచ్చెరువందగను జదల నమరగణంబుల్‌ 19 


కావున. 20 


అంతపర్యంత మీరతీకాంతు చుజుకుం 

జిలుకులకు గాలివీకకుం జిలుకకులుకు 

పలుకులకు నుల్మ వలదు నీపల్కు నిజము 

గాంగ నమ్ముము నీయాన కమలనయన 21 


ఇక్కరణి నక్కోమలికిం దెలియంబలికి పెక్కు తెజంగుల నకువలయనయన 
నోదార్చుచు, నీవక్కడనుండుమని చక్రధరుండనిపిన నమ్మరాళాంగన తనవిభునితో 
రంగుమీతి కోసలనగరంబునకుంజని విపులసౌధాంతరాళంబునం జెలులనడుమ 
మురహరునిందలంచి, మరుశరంబుల వెగడొంది నిజగమనంబుం గోరుచున్న 
నచ్చెిలియెదుటవ్రాలినం బెన్నిధింగన్న పేదచందంబున సత్యదిగ్గనలేచి హంసాంగన 
నెదుర్శొని, మార్గాయాసోపశాంతి కరవచనరచనలం గుశలంబడిగి గారవించిన, 
నారాయంచ పువుబోణి కాంచనాంబరుండు వివరించిన సందేశంబు విన్నవించిన 
నమ్మించుబోణి నంతనించి వునాగమనంబునకు6ం జాతకంబుకరణిం, 
జంద్రోదయంబునకుం జకోరంబుపగిది, హృదయంబున నందనందను 
నాగమనంబుంగోరుచు, విరాళినాందుచు, మరాళవచనంబుల మగిడి ధైర్యంబు 
నొందుచు విలసిల్లుచున్న సమయంబున. 22 


108 


క 


వ॥ 
క 


Gil 


క॥। 


క 


క॥। 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


: శరదృతు వర్ణన: 
శరదాగమ మపుడమరెన్‌ | శరదాగమమణంగె దిక్రసన్నత చెలంగెన్‌ 
శరధులవలె ఘూర్ణిల్లుచు । శరధులతో రాజు లవనిచరులైరి కడున్‌ 


మటియును. 


నవరాత్రమునందున దా | నవరిపుమందిరము లందునవ్యవిశేషో 
తృవములు సలుపుచు నేత్రో । త్సవముల వర్తింతు రపుడు తద్దయు భక్తుల్‌ 


ఆసమయంబునన్‌ జలరుహాక్షుండు నిద్దుర మేలుకొల్పు ప 
ద్మావతితోం బయోజలధిమధ్యమునందు ఫణీంద్రశయ్యపై 
భాసిలుచు న్థిరీశవిధిపాకరిపు ప్రముఖామరోత్తముల్‌ 
వాసిగ సన్నుతించి కొలువన్విలసిల్లుచునుండె వేడుకన్‌ 


పద్మాకరములు విలస । త్పద్మాకరతన్వహించి తనరెను దారా 
సద్మాభ్రము శుభ్రచకా | సద్మాభ్రంబై చెలంగె సరసత మిగులన్‌ 


పులినములు మెల్లమెల్లన 

పొలుపునం గాన్పించె నదులంబొలంతులు మరుకే 
ళులం ట్రియులంగూడి సిగ్గున 

నలరంగ జఘనముల కరణి నాసమయమునన్‌ 


పరివారముతో కృష్ణుడు కోసలకు బయలుదేరుట : 


అంబుజలోచనుం డాసమ 
యంబునం గోసలతనూజ నతిముదమునం జి 
త్తంబునం దలంచి కిరీటిమ 
తంబునం బరిజనముతోడం దనరుచు వెడలెన్‌ 


కాంచనమకుటసంఘటితరత్నచ్చాయరవికోటికాంతిం దిరస్మరింపం 
గస్తూరికాతిలకప్రభాస్యము సాంకచంద్రబింబస్సూర్తిం జౌకళింపం 
బీతాంబరప్రభావృత శరీరద్యుతి విద్యుదంచితమేఘవిధముం జూప 
రమణీయచందనరాగంబు నెమ్మేనం జదలసంధ్యారాగసరణిం దోంప 


23 
24 


25 


26 


27 


28 


29 


శంఖచ క్రగదాఖడ్డశార్‌జ్ఞములు భు । జంబుల నలంకరింపంగ సరసకనక 


భూషణోల్లసితాంగుండై పొలుపుమీటి | వెడుకలర రథస్థుండై వెడలె శౌరి 
ఆసమయంబున. 


80 
31 


Gil 


వ॥ 
క॥। 


క 


క 


వ॥ 


Gil 


గీ 


వ॥ 
క 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 109 


సాంకవగంధ సమ్మిళిత చందనలిప్తశరీరులయ్యు నే 

ణాంకవహేందువింబ తులితాస్యసమంచితులై యదూత్తముల్‌ 
రాంకవనిర్మితాస్తరణరంజితకుంజరవాహనంబులన్‌ 

శాంకవవిక్రమార్భటులు సల్పుచు నేగిరి శౌరిముందటన్‌ 32 


మటియును. 33 
రంగద్వల్లితలసిత తు। రంగమములనెక్కి వృష్టిరత్నంబులు సా 
రంగవహుపగిది నడచిరి | రంగలరంగ శౌరికిరుగెలంకుల వేడ్మన్‌ 84 
రథములు వివిధగతులు సా | రథులు నడుప రవులవలెంజెలంగి భోజమహా 
రథికులు హరితోడ మనో । రధములు విలసిల్లి చనిరి రహిమీజంగన్‌ 85 
హేతిశరాసన ముసలగ | దాతిశయాయుధములను గదాదులవలె వి 
ఖ్యాతపరాక్రములైన ప । దాతివరులు నడచిరపుడు దాశార్చునితోన్‌ 36 
వెండియు. 37 
మంగళతూర్యనాదములు మంజులమర్దలభూరిభేరికా 

రంగదమేయరావము తురంగమతుంగరథాంగభద్ర సా 

రంగ భటానుషంగ చతురంగ బలోద్ధరవంబుదిక్కు లన్‌ 

రంగుజెలంగి పొంగి తనరంగ సురల్ముదమంది రత్తణిన్‌ 38 
తురగఖురఘట్టనోద్దూతదూళిమింట 

నంటి వారణజలదనిర్యన్మదాంబు 

ధారలను శాంతినొాందంగ దావవారి 


చెన్నుమీబుచుం జనియె సంపన్నుం దగుచు 39 
అప్పుడు. 40 


అర్జునుడు గాందివముం గొని | యార్జ్దవమునం గృష్ణువెనుకనరిగె సరథుందై 
గర్జితధనువుల నమరుచు6 । బర్జన్యుండింద్రుంగూర్చి పరంగిన భంగిన్‌ 41 

ఇత్తెజంగున రథాంగధరుండు దారుకానీతంబైన సైన్యసుగ్రీవమేఫుపుష్ప 
బలాహకంబులను తురంగంబుల డంబుమీబురథంబున నారోహణంబుచేసి 
చతురంగసైన్యంబుతో నగరంబువెడలి రాజమార్గంబునం జను సమయంబున 
జవాతిశయంబున సారంగంబుల పగిది దేవమణిశుక్తిప్రముఖమహావర్తంబుల 


110 


Gi 


వల్లవీపల్లవోల్లాసము 


నర్భవంబులకరణి హేషారవంబుల ఘూర్ణిల్లుచుం దనరుతురంగంబుల 
ఖురశిఖాసంఘట్టనసముద్దూతమహాపరాగంబు బృంహితగర్జితాంచిత బలాహక 
తులితదంతావళకపోలనిర్యన్మదాంబుధారాసేచనంబున నణంగిచెలంగ నుభయ 
పార్వసమున్నతహర్శృ ప్రాసాద చంద్రశాలాదిభవనవిరాజమాన వాతాయనస్థిత 
యువతిజనవికీర్యమాణనానావిధవిచికిలసముదయంబు విచిత్రరంగాయమానమై 
తేజరిల్ల, మంగళతూర్యని నదంబభంగురభేరికాధణంధణరావంబునంగలిసి రథచక్ర 
ఖర్భ రారావంబులవిలని ల్లి, భటకోటివ్రకటి తాస్పోటితంబులవిన్హరిల్లి, 
వందిమాగధజయజయధ్వనులనుల్లసిల్లుచు, దిక్కులుపిక్కటిల్ల మెల్లమెల్లన 
రాజపథంబుంగడచి, కాంచనరత్నకీలిత ప్రాకారంబతిక్రమించి, మీనకర్మట 
మకరశింశుమారగ్రహాక్రాంతంబై, తారాఫలస్ఫూర్తినతిశయించు గగనంబుకరణి 
రంజిల్లి, పరిఖాయితంబైన సముద్రంబుంజూచుచు, శాలి ప్రసవతరుజాల 
సమాకులంబులైన నగరజనపదజాంగలప్రదేశంబులం గనుంగొనుచు, దినదిన 
ప్రయాణంబులం గోసలనగరంబునకుం జనుచు, మార్గంబున విమలకువలయ 
నయనవిలాసాంచితంబై, శైవాలచికురబంధబంధురంబై, చక్రవాక కుచప్రకాశ 
సముచితంబై, గంభీరావర్తనాభిగహ్వర భ్రాజితంబై, విపులపులినప్రదేశనితంబ 
శోభాస్పదంబై, హల్లకాధరవికాసితంబై, మృణాలబాహాలాలితంబై, తరుణారుణ 
వికస్వరకమలవదనకరపదప్రకాశంబై, మలయసమీరసమీరితతీరజకుసుమ 
నికుంజపుంజపరాగమృదువసనవిభాసితంబై, నితంబినీరత్నంబుపగిది రాజిలు 
మాగధీనదీరత్నంబు పరిసరంబున నారికేళరసాలసాల హింతాలతాల నక్తమాలకృత 
మాలతమాలపున్నాగక్రముకకదలీవకుళకంకేళికుటజకురవకతిలకామలకపనస 
కుందమందారకోవిదారప్రముఖానోకహసముల్లసి తోత్సేధ శిఖరశతంబులవలన 
నభ్రంకషంబై, గైరికాదిధాతుదీధితిరాజితంబై, మేరుభూధరముకైవడి మెండు 
మీజు రైవతకధరణీధరప్రాంతంబునం జమరీచమూరువరాహసింహ వ్యాఘ్రశరభాది 
మృగాకరంబై, మయూరాదివిహగ నాదానువాదితంబై, కర్ణనేత్రానందకరంబైన 
వనముంబొడంగని, యచటసేనానివేశంబుచేయించి, తరుణారుణకిరణారుణిమ 
రంజితరాంకవ నిర్మితంబులై, కనకకలశ(ప్రకాశాంచితంబులై తనరారు 
పటకుటీరంబుల నివసించి కవ్వడితో వినోదాలాపంబుల నివ్వటిల్లుసమయంబున. 


: మృగయులు కృష్ణుని వేటకు రమ్మని కోరుట : 


చల్లడముల్వడిందొడిగి సంతనగా బిగియించి కాసెలం 
బల్లెము లమ్ములు న్విలు తుపాకులు జందళముల్దరించి సం 


గీ॥ 


వ॥ 
క 


క॥। 


చ॥ 


వ॥ 


ఉ|| 


గీ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 


ఫుల్లసరోజనే త్రయదుపుంగవు సన్నిధింజేరి మొక్కి తా 
రుల్లము సంతసిల్ల మృగయు ల్ముదమొందుచుం బల్మి రత్తటిన్‌ 
పులులు నెలుంగులు నేదుబందులును చిబుత 

పులులు పందులకదుపులు పొలుపుమీజు 

కొమ్ముటేనుంగు గుంపులీ కోనలందుం 

గలవు వేంటాడవలసినం గమలనయన 


కావున. 


రమ్ము తురంగముపై నిక । రమ్మిటు వేంచేసిచూడు రహిమీరమ్మా 
యమ్మునచే వనచరనిచ | యమ్ముల నెల్లన్వధింతు మంబురుహాక్షా 


అని వీరాలాపంబుల 

ననుపమముగ భటులు పల్మ హరి విని సంక్రం 
దనతనయునితోంగూడన్‌ 

ఘనమృగయాలోలుం డగుచు గౌతుకమొదవన్‌ 


మునుచెవిచాయం జారుసిక మూయక సీదురుమాలుగట్టి భూ 
షణములు మేనం దాల్చి సరసంబుగం గస్తురిబొట్టుం దీర్చిచ 
కని కలపమ్ముం బూసి కటి గట్టిగ దిట్టపు ధట్టింజుట్టి ప 
చ్చనివలిపెమ్ముపైనిడి వసంతునికైవడిం దేజరిల్లుచున్‌ 
వెండియు. 


బంగరుమోముపట్టియును బచ్చలు కెంపులు గుల్ముపల్లమున్‌ 
రంగగు కంఠమాల్య మపరంజిఖలీనము వజకాంతులన్‌ 
సంగతమైన శేఖరము చక్కంగం బూనిన వేగధూత సా 
రంగము నచ్చతెల్లని తురంగమునెక్కి మురారి వేడుకన్‌ 


తొలుత విలుకాండ్రు బల్లెంపుతుటుము వెనుక 
నిరుగెడల మత్తవారణ తురగదళము 
బల్తుపాకీ జజాయీల పౌంజుచుట్టు 
చెన్నుమీఅంగ వెడలు నవ్వెన్నుం గాంచి 


111 


43 


44 
45 


46 


47 


48 
49 


50 


51 


కుజుచగోళ్లును గొప్పశిరము కొంచెపుందోంక మించిననాలుక మిట్టయురము 


జిగిడొక్క బెడదకండ్లును గలిగి మైవంచి చెలరేంగి బెబ్బులిజీడిగొంటు 


112 


గీ 


వ॥ 


క॥। 


వ॥ 
క 


వ॥ 
గీ॥ 


వ॥ 
క॥। 


వల్లవీపల్లవోల్లాసము 


వడిగండ్రగొడ్డలి సుడిగాలి దొంగలమిండగాండను సారమేయములను 
గొప్పకన్నులు తలల్గొరవంక కాళ్లును నల్లనినాలుక తెల్లబొమలు 

గల్లు నోరణమున సెలకట్టెవైరి । మొదలుగాంగల డేగలు పొలుపుమీఅ 
వేబువేటుగం బట్టుచు వివిధశస్త్ర । ధారులై వేద్మ మృగయులు దరలిరపుడు 52 


ఫల్గునుండు గాండివము సితభల్లములును 

బూని మదవారణముపైని మోదమలర 

నుల్లసిల్లుచు వనమృగయూధములను 

జూచుచును శౌరితోం జనెం జోద్యముగను 58 


:వేయట వర్ణన: 


ఇవ్విధంబున వెన్నుండు మృగవ్యక్రీడాలో లుండై యాసమయంబున నయ్యనీకంబు 
తో రైవతగిరిప్రాంతంబున సకలమృగఖగశరణ్యంబగు మహారణ్యంబుంజాొచ్చి 
యల్లనల్లన బలగమ్ముల నెలయించుకొనుచుం జనుచున్న సమయంబున. 54 


దొరువుల పడియల మడుంగులం 

జెరువులం గొలంకులను బంటచేల నెలవులన్‌ 

దరులన్టిరుల గుహలను బొ 

దరుల న్మృగయు ల్మహోద్ధత న్లడుం జనుచున్‌ ర్‌5్‌ 


మటియును. 56 


సెలయేరుల మడువులం గని | వలలొగ్గుచు గాలములను వడిగానిడుచున్‌ 
చెలరేంగుచుం గొందబు మీ । నులంబట్టిరి జలజలోచనుండు చూడంగన్‌ 57 


వెండియు. రరి 


బైరిడేగల కొంగల బలమణంచి 

బేసిడేగల కౌంజుల బీరమణంచి 

మతియు సాయిని డేగల మురిపెములను 

జూపుచుండిరి కొందటు చోద్యముగను 59 


ఆసమయంబున. 60 


అటం జని దాశార్లు(డు ది 
క్రటములదర బెదరి వనమృగ గణములు మహో 


వ॥ 
క 


క॥। 


క 


గీ॥ 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 113 


త్మృటముగం బరవ సముత్మట 


పటహములను నొక్కమాటు వడిం జరిపించెన్‌ 61 
అప్పుడు. 62 


గిరిదరులవలన వెడలిన । గిరులంగని జాగిలములం గేరుచు మూయన్‌ 
గరమరుదుగ నవిచని సూ | కరముల మర్మములం బట్టి కజచిచెలంగెన్‌ 63 


కిటియొకటి వెజవ నిలునిలు | మిటు తిరుగుమటంచుం బలికి యెదిరినదానిన్‌ 
దిటముగంగని పందీటెను | నిటలమ్మునం బొడిచె నొకండు నేరుపుమీజన్‌ 64 


ఒక్క పులిపైని దుముకంగం । జెక్కు చెదరకను దుపాకిం జేంబూని కడున్‌ 
(గక్కుననేయంగం బడెనది | డొక్కలవియ నెంతశూరుండో వాందకటా 65 


ఇవ్విధంబున మృగయు లుల్లసిల్లుసమయంబున. 66 


వాలమ్ములం జమూరువాలమ్ములను ద్రుంచి కోలమ్ముల వధించి కోలములను 
ఆశుగైణమ్ముల నాశుగమ్ములనేసి శరభమ్ములకుం జూపి శరభయములు 
కరుల సాయకభిన్నకరులుగాం గావించి భల్లూకముల ముంచి భల్లములను 
నమ్ముల వనలులాయమ్ముల హింసించి మార్గణమ్ముల నొంచి మార్గగతుల 
మతీయు శార్జూలశల్య చమరీతరక్షు 

శంబరవృకాదిజంబుక శశకముఖ్య 

మృగసమూహము నచ్చటి ఖగచయంబు 

సంహరించుచు వేంటాడె శౌరి యపుడు 67 


ఇవ్విధమునం గవ్వడితో | నవ్వనమున వేంటలాడి హర్షముమీజన్‌ 
నివ్వటిలి దళము గొలువంగ । నవ్వలమురిదాల్పు మరలె నటు బడలికతోన్‌ 68 


వెన్నుం డల్లననల్లన మున్చుదిగిన । పటకుటీరంబులకు వచ్చి పార్టుతోడం 
బొల్పుమీఅంగ మజ్జనభోజనములు | చేసి యారాత్రి నచ్చటం జెన్నుమీతి 69 

: నగ్నజత్తు కృష్ణుని పూజించి ప్రస్తుతించుట : 
ఇత్తెజంగున నగధరుండు విచిత్రలీలల నలరారుచు మజునాండు 
సేనాసమేతంబుగాం గోసల నగరంబునకుం జనిన హరిరాక ఫణిహారులవలన 
నగ్నజిద్యరారవముణుండు విని నగరంబు నలంకరింవ నుద్యోగించి 


చతురంగబలంబుతో నెదుర్శొని యర్మ్యపాద్యాదివిధులం బూజించి యిట్లని 
నుతియించె. 70 


114 వల్లవీపల్లవోల్లాసము 


దండకము॥ శ్రీమానినీరాజమానా సునాసీర కార్తస్వరాకార కోటీరకోట్యంచితానర్ధ్య 
రత్నప్రభాపుంజ రారాజదంభోజపాదా భవద్దివ్యచారిత్రమెన్నంగ నేనెంతవాందన్‌ 
హరిమున్ను దైనందినంబైన సంవర్తకాలంబునం దీజగంబెల్ల నేకార్ణవంబౌచు 
వర్తింపంగా మత్స్యరూపంబుందోరంబుగాంబూని పాధోధిమధ్యంబునన్‌ సోమకున్‌ 
వ్రచ్చి వేదంబులందెచ్చి యీబ్రహ్మకీవిచ్చి మన్నింపవే! నాండుదేవాసురుల్లూడి 
పేయూషలాభాభిలాషంబునన్‌ వారిధిన్‌ మందరాగంబుం గవ్వంబుగాంజేసి త్రచ్చంగ 
నీవద్రిభారంబుం గూర్మంబవైతాల్చి పాలింపవే! దేవకోలాఖ్యచేతన్‌ హిరణ్యాక్షునిం 
ద్రుంచిదంష్టా(గనాళంబునన్‌ భూమిగోళంబు6 బంకేజకోశంబుగా మోచి 
లోకంబులన్‌ గావవే! చిత్రచారిత్ర నీభక్తవాత్సల్యమెన్నంగ నాపన్నగాధీశుండైనన్‌ 
సమర్భుండె! ప్రహ్హాదసంరక్షణాయత్తచిత్తుండవై యుక్కుకంబంబునన్‌ బుట్టి 
శ్రీనారసింవాకృతిన్‌ రాక్షసేంద్రేభమున్‌ జీల్చి బ్రవ్మాదులగ్గింపవర్తింవవే! 
వామనత్వంబునన్‌ బూనివైరోచనింబట్టివంచించి లోకంబుందైవిక్రమస్ఫూర్తిచే 
వాసవాధీనముంజేసి మోదంబుంగావింపవే! భార్గవాభిఖ్యతన్‌ గార్తవీర్యార్డునున్‌ 
గూల్చి లోకంబు నిక్ష్రముంజేసి యీమేదినింగశ్యపాధీనముంజేయవే! 
రామరూపంబునన్‌ వార్టిబంధించి లంఘించి పౌలస్తుహింసించి వైదేహినింగూడి 
పట్టాభిషిక్తుండవై పృథ్విపాలింపవే! భూమిభారంబు వారింప బ్రహ్మేంద్రరుద్రాదులున్‌ 
నిన్ను బ్రార్థింపంగా వాసుదేవుండవై కంససాల్వాదులంగూల్చి లీలాకృతిన్‌ దాల్చి 
యీరీతి వర్తించు మీదివ్యకళ్యాణచారిత్రమున్‌ దెల్పశక్యంబె బ్రహ్మాందభాండంబునం 
దేరికైనన్‌! ననున్‌ నీకృపాదృష్టికిన్‌ బాత్రునింగాం గటాక్షింపవే శ్రీరమాలింగితాంగా! 
సురారాతిభంగా! విహంగేట్లురంగా! నమస్తే నమస్తే నమస్తే నమస్తే 71 


చ॥ అని యనురాగపూర్వముగ నాహరిని న్వినుతించి కోసలా 
వనిపతి తూర్యనాదములు వందిజయధ్వను లుల్లసిల్లంగా 
మనుజులు సంతసిల్లం బురమానవతు ల్విరులోలిం జల్లంగా 
ఘనమగు రాజమార్గమునం గౌతుకమేర్పడం దోడితెచ్చుచున్‌ 72 


క॥ కాంచన మణిమయ ఘనసా | ధాంచల మందిరములందు హర్షముమీజన్‌ 
గాంచనచేలుని నునిచి శు । భాంచిత చేతస్ముందయ్యె నావిభుం డెలమిన్‌ 73 


వ॥। ఇత్తెబంగున రమాకాంతుండు నగ్నజిద్ధరణీకాంతపూజితుండై విడిదింబ్రవేశించి 
విలసిల్లుచుండె నంత నెలంతలు సుదంత పాలికింజని చతురవచనంబుల నిట్లనిరి. 


క 


క॥। 


క 


వ॥ 
క 


క 


వ॥ 


క॥। 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 115 


చెలి చెలువంబుగం గలుముల । చెలిచెలువుం డిటకువచ్చిం జెలిమిదలిర్చన్‌ 
వలరాయని ఢాకకు గలు । వలరాయని కాక కులుక వలదింకం గలికీ 75 


నమ్ముము లెమ్మింక లేవచ । నమ్ములు వగగుల్ము భూషణమ్ములు వేడ్మన్‌ 
గొమ్మా తాల్పుము మైంగై | కొమ్మా కలపమ్ము నలందుకొమ్మా యజుతన్‌ 76 


అని చిగురుబోణు లిత్తెజం 

గునం బలుకుచునుండువేళం గోమలికి న్నె 

మ్మనమున సిగ్గును సంతస 

మును విరహంబును గరంబు ముప్పిరిగొనియెన్‌ 77 
: హంసి నాగ్నజితీసందేశమును కృష్ణునకు తెలుపుట : 

అంత హంసాంగన యంతరంగంబున సత్యాంగనారత్నంబుతో నిట్లనియె. 78 


హరిదర్శనమున కేగెద | హరిణాక్షీ నీకటాక్ష మలరంగ మమున్‌ 
గరుణింపుమింక మీకిం | కరులమన న్గల్కి పల్మెం గౌతుకమొదవన్‌ 79 


నీరక్షీర వివేకము | నారూఢిగం జేయు మీర లాహరితోనే 
తీరునం దెల్పెదరో మరు | నారసముల కడిమినణంచి నను దయంగొనంగన్‌ 80 


అనిన హంసవిలాసిని యాపల్ములాకర్ణించి మన్నించి తనవిభునిన్నూడి నగధరుని 
పాలికింజని నాగ్నజితీసందేశంబు విశదంబుగాం దెల్పుచు నిట్లనియె. 81 


మున్ను నీచరితంబు విన్నది మొదలుగా బడంతికి మాసమబ్దముగం దోంచె 
వలపుమీజంగ నిన్నుందలంచిన దాదిగాం గలికికి దినము నక్కరణిం దోంచె 
నరయ నీదరికి నన్నంపిన దాదిగా వెలందికి జాము లవ్విధిగం దోంచె 
వెలయ నీరాక నేం దెలిపినదాదిగా లేమకు గడియలారీతిం దోంచె 

నీవు చతురంగసేనతో నేర్చుమీజ 

రాజమార్గంబునను నీపురంబుం జేరి 

తేజరిల్లంగ వినుమ యాతెజవ కిపుడు 

నిముస మాజాడగాం దోంచె నీరజాక్ష 82 


కావున నావిన్నప మింక | భావంబున నునిచి కరుణ భావింపుచు నీ 
వావెలందికోర్కె సఫలము । గావింపుము వేగమునను గమలాధ్యక్షా! 83 


116 


వ॥ 


క 


వ॥ 


క 


క॥। 


వ॥ 


Gil 


క 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


కి అర్జున రాయబారము : 


అను మరాళాంగనపల్ము లాకర్ణించి వెన్నుండు మనంబున వివరించి పార్గుని 
రావించి యిట్లనియె. 84 


కోసలధరణీవిభుని ని । వాసంబునకేగి సరసవచనరచనలన్‌ 
వాసిగ సత్యను మాకై | భాసురముగ నడిగిరమ్ము పాండుతనూజా రి5 


అని వెన్నుండు పుత్తెంచిన ఫల్దునుండు గర్లానుమతంబున నగ్నజిదాలోకనంబుం 


గావించి వల్గువచనంబుల నిట్లనియె. 86 
విష్ణుపరాక్రముండౌ మా । కృష్ణునకు న్నీదుతనయం గీర్తితనయరో 
చిష్ణుశరీర నొసంగి వ । ర్థిష్టుండవై చెలంగు వసుమతీపతితిలకా 87 


యదువీరుండు కన్యాశు । ల్మదుందని మదిలోనం దలంపక మురారికి స 
మ్ముదమున రేపటి విదియనొ । తదియనొ నీతనయనొసంగు ధరణీరమణా 88 


అని విజయుండు తెల్పినవచనంబులకుం గోసలనగరవల్లభుండు సంతసిల్లుచు 
నిట్లనియె. 89 


తామరసాక్షుం డచ్యుతుం డుదారయశోనిధి సర్వదేవతా 

కామితభోగదాయి మధుకైటభదారణుC డవ్యయుండు ల 
క్ష్మీమదిరేక్షణావిభుండు చెన్నలరారుచు నల్లుండైన ను 

ద్దామతనొందు నాదుసుకృతంబు కరంబుగం బాండునందనా 90 


జన్యావారితునకు సౌ। జన్యాదిగుణాంచితునకు జగదాత్మునకున్‌ 
గన్యాదానముంజేసిన I ధన్యంబై నాదుయశము తద్దయు వెలయున్‌ 91 


అయిన నొక్కసందేశంబు విన్నవించెద నాకర్ణింపుము. మున్ను లక్ష్మీకటాక్షంబున 
మత్ముమారీరత్నం బుదయించి దినదినప్రవర్ధమానయై విలసిల్లు సమయంబున 
నిక్కన్యకుం దగిన వరుండెవ్వండని యాత్మగతంబున వివరించువేళ నామందను 
గైలాసశిఖరాకృతిం దనరుచు నేడాంబోతు లుద్భవించి బలంబుగ నతిశయించి 
కాపరుల నతిక్రమించి పౌరుల బాధింప బలాధ్యక్షులవలన నావృషభంబుల నొక్క 
ప్రదేశంబుం బ్రవేశంబుం జేయించి రాజన్యులలో నెవ్వందేని వీనిబంధించిన నతనికి 
నానందన నొసంగెదనని చాటించిన ధరారమణులు వచ్చి యా గోవృషంబులం 
జూడంజాలక చనిరిగావున నీజనార్దనుండును బెబ్బులులపగిది నబ్బురంబుగ 
జొబ్బీలుచున్న నాగిబ్బలయుబ్బణంచి వీర్యశుల్మయగు నానందనన్నరి[గ్రహించి 


గీ॥ 


క 


వ॥ 
గ్‌ 


గీ॥ 


గీ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 117 


నన్నానందింపంజేయవలయుననిన నతండు నవ్వృత్తాంతంబంతయు శౌరికి 
విన్నవించి తదభిమతంబు రాజునకుందెల్పిన నతండాభఖీరులం బిల్వంబంచి యా 
వృషభంబులం దెప్పించి నందనందనుని సపరివారంబుగా నచ్చటికి రావించి 
నగ్నజిద్భూవల్లభుండు శౌరినుద్దేశించి యిట్లనియె. 92 


: కృష్ణుండు గిత్తలను కట్టివేయుట : 
శౌర్య ముంకువగాం జేసి శౌరి వీని 
బటి కట్షితివేని నాపట్షినిపుడు 
ల (స) ల 
నీకొసంగి పెండ్లిచేసెద నికమనంగ 
నగధరుండు నవ్వి కాంచె గోనగములపుడు 93 


కాంచిన నయ్యాంబోతులు 

కాంచనపటధారిపైకిం గాల్జవ్వుచు వీ 

క్షాంచలములం జూచుచు రో 

షాంచితముగ అంకెలిడుచు నాడుచునుండన్‌ 94 


అతిరూక్షేక్షణుందై యదుప్రవరుండుక్షాధ్యక్షగోత్రంబులన్‌ 

శతధారాయిత బాహుదందముల నిచ్చనృట్టి ధట్టింపంగాం 
గుతలంబల్లలనాడెం జుక్కలురాలె న్గొండల్దలంకె న్ఫుర 

ప్రతతు ల్పుష్మరవీధినుండి యుపరిత్రస్తంబులయ్యెం గడున్‌ 95 


వెండియు. 96 


అన్నింటికి నన్నిరూపులై వెన్ను డలరి 

యాలబోతులపై బాలకేళిలీల 

సలుప నవి వానికొమ్ముల శౌరియెదను 

బొడిచి గెలిచిన వాని నమ్మురహరుండు 97 


బెట్టిదంబుగం గొమ్ములం బట్టి నెట్టి 

ముట్టెలవియంగం గొట్టుచు దిట్టముగను 

దొడరి పిడికిటిపోటుల మెడలుతొడలు 

నడుము లదరంగం బొడుచుచు నడంచిపట్టి 98 
పగ్గముల వాని గట్టిన పద్మనాభు 

పై విరులవాన గురిసె నప్పరసలాడి 


118 


గీ 


క 


వ॥ 


క 


వ॥ 
గ్‌ 


వ॥ 
గీ॥ 


క 


వల్లవీపల్లవోల్లాసము 


రాదరంబున ఫల్టునుం దపుడు హరినిం 


గౌంగిలింపుచుం దనరారెం గౌతుకమున 99 
శౌరివిక్రమసౌందర్యసరసచరిత 

రూపయౌవనసద్దుణాటోపములను 

గాంచి కోసలవిభుండు దాం గౌతుకమునం 

గోర్మెదీరంగం బల్మెను గోపసుతుని 100 


సత్యంబిది ముమ్మాటికి | సత్యను నీకేనాసంగి సంక్రందన సం 
స్తుత్య యశోలంకృతకృత । కృత్యతం బాటింతునింకం గేశవకృష్ణా 101 
: శ్రీ కష్టుని పెండ్లికుమారునింజేయుట : 

అనిపల్మి విజయునింజూచి “శుభస్యశీఘ్రం”బన్న విధంబున నిక్కార్యంబున 
కాలస్యంబుసేయక వాసుదేవుని పెండ్లికుమారునిం జేయవలయునని సూచన 
యొనర్చిన నతండును నృపపుంగవునకు హృదయంగమంబుగా సమంచిత 
భాషణంబుల మంచిది సంతోషమాయె ననిపలికి గోవిందుని నిజమందిరమునకుం 
దోడ్మొనిచని మంగళస్నానం బొనరించి యలంకరింప నుద్యోగించెనంత. 102 


దువ్వెనలం గురులు నున్నగ । దువ్వి యొయారముగ వైచు తోరపు సిగలై 
క్రొవ్విరిసరు లొరపుగనిడి | రవ్వల మురిదాల్పు చిత్తమలరంగ నింతుల్‌ 103 


మతియును. 104 
మంజులకిరీట మలరంగ మకరకుండ 

లములు చెలువాంద హేమచేలములు మెజియం 

బునుంగుజవ్వాజి తావులు బుగులుకొనెడు 

గంద మలదంగం జెన్నాందెం గంసవైరి 105 
వెండియు; 106 


నిల్వుటద్దంబు ముందర నెలకొనంగం 

దిలకమలికమ్ము ననువుగం గులుకుదీర్చి 

శివుడు రేవెల్లురేఖం దాల్చిన విధాన 

భాసిలంగం గట్టె ముత్యాలబాసికంబు 107 


ఈవిధమునం గౌంతేయుండు 
గోవిందునిం గూర్మిపెండ్లికొమరునిగా సం 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 119 


భావించిన విని కోసల 
భూవిభుం డాసమయమునను ముదమెద నొదవన్‌ 108 


క॥ బంగారు గోడలందున | రంగగు లత్తుక నమర్చి రహితోరణముల్‌ 
ముంగిళ్లనిడి హెరంగుగ | శృంగారింపంగం బురంబుసిరి చెలువొందెన్‌ 109 


: చెలులు నాగజతిని అలంకరించుట : 


క॥। చెలులంగని మనసత్యం । జెలువొంద నలంకరింపంజేయుండనిన న 
వ్వెలందుకలు వల్లెయని న । వ్వెలయంగ జని మగువంగాంచి వేడుకమీఅన్‌ 110 


గీ॥ మానికపుబొమ్మ కొమ్మ రమ్మా బిరానం 

గోర్మెలీడేరె హరి పెండ్లికొమరుండయ్యె 

ననుచు వ్రీడావనతముఖి నతివనపుడు 

సొంపెసంగ గద్దెపై వసియింపంజేసి 111 
గీ; అపుడు ముత్తెదువలు శోభనాక్షతలను 

దలను గీలించి దీవించి సలలితముగ 

వేడుకలుమీజఅం బాటలుపాడు నంతం 

జానయొక్కతె సంపంగినూనెం దెచ్చి 112 


గీ కుంతలమ్ములు గదలం జెక్కులుసెమర్చం 
గౌను వణంకంగ హారము ల్మడునటింప 
ఘల్లుఘల్లున బంగారుగాజు లులియ 
సలలితంబుగం దలయంటి సంభ్రమమున 113 


సీ; _కొనగోళ్లదువ్వుచుం గురుల చిక్కెడలించి నెబిజాజి గొజ్జంగినీరుం బోసి 
వడినీరుపాయంగాం బిడిచి గొబ్బున విప్పి కదలించి నెమ్మేనం గమ్మపిండి 
యలంది పన్నీటను జలకమార్చి మడుంగువలువచేం దడియొత్తి వన్నెమీజు 
వలిపెమ్ముంగట్టి మైంగలపమ్ముం బూసి మంజులమైన కంచెల నలరందొడిగి 
కీలుజడవైచి పూసరాల్లీలుకొలిపి | లలితభూషణ మణిహారముల నొసంగి 
లలనలీరీతి సత్యనలంకరింప | మదనసామ్రాజ్యలక్ష్మినా మగువ దనరె 114 


వ॥  ఇత్తెజింగున నగరంబునలంకరించి తనకుమారిం బెండ్లకూంతుం గావించి 
యజ్ఞగతీరమణుండు సుముహూర్తం బాసన్నంబయ్యె నాలస్యంబుసేయక 
విచ్చేయవలయునని తన మంత్రులం బార్జుపాలికిం బనిచిన నతండును 


120 


వ॥ 
క 


గీ 


గీ 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


బుండరీకాక్షుని వేదండసమారూధుం జేసి. 115 


పంచవాద్యంబులు పరిఢవిల్లంగ భూరిభేరికానాదము ల్ఫోరుకొనంగ 
సరసంపుబిరుదధ్వజంబులు చెలగంగ వందిమాగధులు కైవారమొసంగ 
నాగరుల్ఫూనము ల్నయమొప్పుం జల్లంగ మహతాపుదీధితుల్‌ రహివెలుంగం 
జందనాగరు దివ్యసాంబ్రాణి ధూపితంబై రాజమార్గంబు నలరం దోవ 

రాని బలగంబుతోడ ననూనలీల 

వచ్చి నగరంబుసొచ్చి యవ్వారణంబు 

డిగ్గి నెలకొనిరా శౌరిమొగ్గరముగ 

నెదురుకొనె రాజు నెమ్మది ముదము మీజ 116 


అంత. 117 


అడుగులకు మడువు లొసంగుచు । నెడనెడ నప్పుడమిటేండు నింపుదలిర్చన్‌ | 
గడువేడ్మశౌరిం దోడ్మొని | తడవొనరంగం బెండ్లిచవికె దరికిననుచున్‌ 118 


గులుకు మగరాల తళ్ళుబోదెలను గప్పు 

రాలకంబములను గెంపురాలపట్టి 

యలకలికిపచ్చరాలతల్పులును గల్లి 

పరిఢవిల్లెడు గొప్ప యుప్పరిగ నడుమ 119 


పలునిగారింపు పనుల చప్పరముక్రింద 

నాజుపుమీజెడు యపరంజి యజుగుమీంద 

నలరు మణిపీఠమునను శ్రీహరి వసింపం 

జేసె నక్కోసలేంద్రుండు చెన్ను మీఅ 120 


ఇత్తెబంగున ధరారమణుండు రథాంగధరుని నునిచి తనకుమారికను దోడితెమ్మని 
మించుబోణులం బనిచిన నవ్వలంతుల సంతసిల్లుచుం జని తల్లిచెంగట 
మెటుంగుందీగె పగిది వెలుంగుచున్న కురంగనయనం గని బంగరుబొమ్మా 
వెన్నునకు నిన్ను గన్యాదానంబుసేయందలంచి మీతండ్రి నిన్నుంబిలుచుకొనిరమ్మని 
మమ్ము ననిపెనని పలుక సిగ్గును జిజునవ్వును మొగంబునం జెలంగ నక్కన్నియ 
చెలులనడుమ విలసిల్లుచు వచ్చుసమయంబున. 121 


లేంగౌనుపై నొక్కలేమ కేల్టీలించి చేడియ నల్లనం దోడితేంగ 
కలికియొక్కతె చనుంగవ పైని యించుకజారు పైట నమర్చి సరవిరాంగ 


వ॥ 


గీ॥ 


వ॥ 


క 


వ॥ 
క 


గీ 


వ॥ 
క 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము [2] 


మగువయొకృతె కాంత వగగుల్ము మోమున నమరు లేంజెమట చేలమునం దుడువ 
లలితాంగియొక్కతె లలనకీల్దడం జారుగేదంగిటేకులం గీలుకొలుపం 
గువలయశ్రీల విలసిల్లు కొమ్మచూపు 

లం(ఘుల న్నవనీలంపు టందెలనంగ 

వెలయసిగ్గును హర్షంబు ప్రేమ మాన 

సమునం బెనంగంగ సతి పెండ్లిచవికిం జేరె 122 
ఇత్తెబింగున నక్కురంగనయనను నంగనామణులు దోడితెచ్చి రథాంగధరుని చెంగట 
నిలిపిన. 123 


మించు క్రొమ్మించుతీవను మించు మొయిలు 
లీలం జని తోడ విలసిల్లు నీలవర్లుం 
గాంచి భూసురకామిను ల్మౌతుకమునం 


దగును వీరలకని మది దలంచి రెలమి 124 
అప్పుడు. 125 
: నాగ్నజతీ కృష్ణుల వివాహము : 


కరములం గంకణములు న | య్యిరువురకున్‌ బూన్ని పెద్దలింపుగ దీక్షా 
కరులం గావించిరి శ్రీ | కరమని తాపసులు పలుకగా మోదమునన్‌ 126 


అంతం గోసలనగరీకాంతుండు కాంతాసమేతంబుగా శ్రీకాంతుచెంతకుంజని. 
గర్గార్యాది పురోహిత । వర్గమిదె ముహుర్తమనుచు వాసిగం బలుకన్‌ 
భర్గాది సర్వసుమన । స్పర్గాంచితు నెదుట నునిచి సత్యను వేడ్మన్‌ 128 


లలిత కాంచన భృంగారుజలము తనదు 

వనితలార్పంగ హరిపాదవారిజములు 

కనకపుంబత్లెరంబునం గడిగి వేడ్క 

గంధమాల్యాదు లొసంగుచు6 గౌతుకమున 129 


మటియును. 130 


మధుసూదనున కొసంగెన్‌ । మధుపర్మము దివ్యరత్నమయహారములన్‌ 
(బ్రథితముగ గోత్రనామము । లు ధరావిబుధు ల్వచింప లోలత నపుడున్‌ 131 


122 


క 


క 


క 


క 


క॥। 


గీ 


క 


వ॥ 
గ్‌ 


వల్లవీపల్లవోల్లాసము 


వసురుద్రాదులు గొలువంగ । వసుదేవునిసుతుని కొసంగె వాసిగం దనయన్‌ 
వసుధామరులకు నభిమత | వసువులునిడి నృపతియలరె వాంఛదలిర్చన్‌ 132 


పరిజనులంతం బ్రమదసం । భరితులగుచు దంపతులకు బరికింపంగ నీ 
తెరచాలదనుచు నవ్వుచుం । దెరయునిచిరి నెలంతసిగ్గుందీరి చెలంగన్‌ 183 


పంచశరుండా నడుమను 

పొంచి కజకుందమ్మికలువములుకులు వడిగా 

నించెననం జుజుకుంజూపులు 

మించెను నిరువురిపయి నమింపంగ మనముల్‌ 134 


కల్యాణము నరపతి సా । కల్యమెసంగంజేయుచుండంగాం గామినులా 
కల్యాణంబుగ లక్ష్మీ । కల్యాణముం బాడిరపుడు కౌతుకమొదవన్‌ 135 


మంగళతూర్యరవంబు సె 

లంగంగ సత్యాసతీగళంబున వేడ్మన్‌ 

మంగళసూత్రముం గట్టుచు 

నంగజగురువలరె హృదయ మానందింపన్‌ 136 


అమరదుందుభిరవగర్జితములతోడ 

సురలు సుమవృష్టిం గురియ నప్పరసలాడ 

సరసగాంధర్వగాన విస్ఫురణ నొసంగ 

నారదుండాడె మింట విన్నాణముగను 137 
బంగారు పళ్లెరంబుల । రంగుగ ముత్తియంపుంబ్రాలు రహినించి సతుల్‌ 
పొంగుచు నిరుగెడలం దన । రంగన్సరిప్రాలు చెలిశిరంబున నుంచెన్‌ 138 


అప్పుడు. 139 


వనిత సరసంపు నెణతిగుంపు వలనం జారి 

వెలయు తలంబ్రాలు వగంజూడ వింతయయ్యె 

మొయిలు గడనింగి విలసిల్లి ముత్తియములు 

కుప్పకుప్పలుగా వానంగురియు కరణి 140 


పృథ్వీవృత్తము!। పొలంతులు వలంతులై పొదవి సేసలందియ్యంగా 


వెలంది వెజగొందుచు న్విభునిమౌళిపై నించకెం 


వ॥ 
క 


వ॥ 
గీ॥ 


వ॥ 
క 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 123 


పులంగదిమి రంగున న్పొలుపుమీజుచు న్లారుచున్‌ 
జెలంగెం దనుసంగతి న్సిరుల నింద్రనీలాలనన్‌ 141 


అంత. 142 


హరి హరిణాక్షికరమున్‌ | గరమునం గీల్మొలిపి చెలంగి కరమరుదుగ బం 
గరుపెండ్లిపీటపై సుం | దరముగ వసియించి ముదమెదం దళుకొత్తన్‌ 148 


అప్పుడు. 144 


పడంతు లయ్యెడ శుభవేది నిడినపావ 
కంబునను వేడ్క లాజహోమంబొనర్చి 
రంగలరు కొంగుముండ్ల మరంగ సప్త 
పదములను మెల్లమెల్లనం గదలినడిచి 145 


మటియును. 146 


బంధువులు దెల్ప నప్పుడ | రుంధతి దర్శనముంజేసి రుచిరాకృతియౌ 
గంధేభయానతోడను । సింధురవరదుండు దనరె సిరిచెలువొందన్‌ 147 


అప్పుడు. 148 


మత్తకోకిల! రంగుమీటి మెఖుంగు మించు చెలంగు మేఘముకైవడిన్‌ 


వ॥ 
గీ॥ 


క॥। 


బొంగుచు న్లరిపెండ్లిపీటను బొల్తితో వసియింపంగా 

మంగళం జయమంగళం శుభమంగళం బనిమానినుల్‌ 

మంగళారతులిచ్చి పాడిరి మత్తకోకిలరీతులన్‌ 149 
వెండియు. 150 
వేడు కలరంగ మురవైరి వివిధభక్ష్య 

చోప్యపానీయభోజ్యవస్తువులం దనరు 

భోజనమొనర్చెం గాంచన భాజనముల 

బాంధవజ్ఞాతిసహజసంపన్నుం దగుచు 151 


ఈరీతి నాల్గుదినములు । కూరిమిమీఅంగ సల్పి కువలయవిభుండున్‌ 
వారక నైదవరాతిరి | నారూఢిగ నాగవల్లి నటుగావించెన్‌ 152 


124 


వ॥ 


గీ 


వ॥ 
క 


వ॥ 
క 


వల్లవీపల్లవోల్లాసము 


: నాగ్నజితితో కృష్ణుండు ద్వారకకు బయలుదేరుట : 


ఇత్తెబింగున నగ్నజిద్దరారమణుండు సాకల్యంబుగాం గళ్యాణంబొనరించి 
సంతసించి యవ్విరించిజనకునకుం గిరీటమకరకుండలగైవేయక హారకేయూరాది 
భూషణంబులును నానావిధ శస్రాస్తంబులును మటియు వినోదోచిత వస్తువుల 
నొసంగి తమకు వందనం బొనరించినిలిచిన నందనకుం బత్నీసమేతుండై 
నవరత్నంపుటొడిబియ్యంబునించి సరసాంబరాభరణంబులును గ్రామంబులును 
నాలమందలును దాసీజనంబులును మజియు మనోహరవస్తువులు నరణంబుగా 
నొసంగి యదువృష్టిభో జాగ్రణులను సముచితంబుగా సత్కరించి తక్కినపరిజనుల 
మనోరథంబు సఫలంబుగావించి తననందన నందంబుగా గోవిందునికరంబున 
నునిచి కరుణార్ధచేతస్కుందై పరికించి యప్పగించి చెలువొంది వందిమాగధ 
కైవారంబులును భేరీభాంకారరావంబులు నుల్లసిల్ల బంధుసహితుండుగా గోవిందుని 
ననతిదూరంబుగాననిచి. మరలి నిజమందిరంబుంజేరి దారపుత్రాది యుతంబుగా 
నానందించుచు సకలభోగంబు లనుభవించుచు రాజ్యంబుం బరిపాలనంబు 
సేయుచు సుఖంబున నుండె నంతటవాసుదేవుండు నాగ్నజితిన్సెండ్లియాడి తోడ్మొని 
చతురంగబలంబుతోం గదలి ద్వారకా నగరంబునకుం జేరు నభ్యంతరంబున. 


153 
: ఎదిరించిన శత్రురాజుల నర్హునుండు జయించుట : 
మున్ను సత్యాస్వయంవరమునకు వచ్చి 
బలిమి ననిసల్పి యాలబోతులకు నోడి 
నట్టి రాజన్యవీరుల య్యంబుజాక్షు 
విక్రమంబెల్ల విని మది వెజింగునొంది 154 
మతియును. 155 


తమతమ బలములతోడన్‌ । సమరోత్సాహమున నృపతిసముదయములు న 
కృమలాక్షువాహినికి న । డ్డమువచ్చిరి ఖేరికాది ఢాంకృతు లలరన్‌ 156 


వెండియు. 157 
వచ్చి బలమ్ములు"గదిమి వి 
యచ్చరు లత్యంతవిస్మయమునొంది తమున్‌ 


మెచ్చంగం బటుభల్లంబులం 
(గుచ్చి యదూత్తములనృపులు గ్రుమ్మిరి పెలుచన్‌ 158 


వ॥ 
క॥। 


క 


వ॥ 
క 


క॥। 


వ॥ 


Gil 


వ॥ 


Gil 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 125 


అప్పుడు. 159 


బెబ్బులులపగిది యాదవు | లబ్బలుయూధపులం గదిసి యహమహమిక లా 
గుబ్బుగ సంగ్రామంబున్‌ । నిబ్బరముగ సల్పి రపుడు నేర్చుదలిర్చన్‌ 160 


ఇరువురబలమ్ము లిత్తటి | శరశస్తాస్తముల రణముసల్పుచును భయం 
కరనాదమేదురములగు | శరధులవలెం గలసె నమరసంఘము పొగడన్‌ 161 


అట్టిసమయంబున. 162 


కేకయసృంజయశకబా । హ్లీకాది ధరాధినాధు లేకంబయ్యా 
భీకరయాదవ సైన్యము । ప్రాకటముగం జుట్టుముట్టి పైకొనిరి వెసన్‌ 168 


భీకరశరవృష్టి న్మౌ । ర్వీకృతరణితములం గటకవిద్యుత్సభలన్‌ 

స్వీక్సృత కల్పాంబుధరో । గ్రాకృతులై విమతన్ఫపతు లలరంగం గడిమిన్‌ 164 
అప్పట్టున. 165 
పాండుతనూభవుండు తనబాంధవులత్తజి సంతసిల్లంగా 

గాండివ మేడ్తెర స్టిగిచి కల్పకృశానుసమాను౯డై లస 

త్మాండముల న్నిగిడ్చి నృపకాండముల న్దైెగటార్చి పేర్చి త 

త్మాండమున న్ముదంబెసంగం దద్దయునొత్తెను దేవదత్తమున్‌ 166 
ఇవ్విధంబున విజయునివలన రణంబునం బరాజయంబునొంది విమతజగతీ 
రమణులు కాందిశీకులైనంగని నందనందనుండు పాండునందనుపరాక్రమం 
బభినందించి సేనానమేతంబుగా మధ్యందినంబున నొక్క నదీతీర 
విరాజమానరమణీయారామశోభితంబగు ప్రదేశంబున వసియించి విలసిల్లు 
సమయంబున. 167 


: మధుపాన వర్ణన : 


ఆలలితాటవీస్థలి నహార్యసమీప విరాజ దాపగా 

కూలమునందుం గ్రమ్మికొని ఘుమ్మని తావులెసంగం బొంగు హిం 
తాళవిశాలతాళమధుధారలం గాంచి తదీయసేవనా 

లోలతనొందిరారధికులు [న్చమదాంచిత చిత్తవృత్తులై 168 


మతటియును., 169 


126 


క 


వ॥ 
గ్‌ 


వ॥ 


Gil 


వ॥ 
క 


వ॥ 
క 


క॥। 


క 


వల్లవీపల్లవోల్లాసము 


యదువీరులు మధుసేవను 

మదవిహ్వలచిత్తులగుచు మధుసూదను సం 

పదనెన్నుచు నాడుచు స 

మృ్మదమొందుచు గంతులిడి ప్రమాద మెనయుచున్‌ 170 


వెండియు. 171 


అక్రమాలాపధావనహసనగాన । నర్తనవిహారపాతననమనవారి 
కేళులను బాలలీలలం గెరలి మిగుల | సంతతానందసంభృతస్వాంతులైరి 172 


ఇవ్విధంబున నయ్యనీకాగ్రణులు మధుపానసంజాతచేష్టావిశేషంబుల నర్ణవంబుల 
కరణి ఘూర్ణిల్లుచుం దౌర్యత్రికాదివినోదంబుల నారాత్రి నచటనివసించి మజునాడు 
మురవైరి ననుసరించి ద్వారకానగరో పకంఠవిరాజమానోద్యానవనసమీపంబునకుం 
జనుసమయంబున. 1783 


: వధూవరులకు ద్వారక స్వాగతము పల్ముట : 
కోసలకన్య నచ్యుతుండు కూరిమిమీజంగం బెండ్లియాడి యు 


ల్లాసమెలర్చవచ్చెనని లగ్గుగం జారులు దెల్ప నజ్జనా 
వాసము ద్వారకాపురము వన్నియలూర నలంకరించి తా 


భాసురలీల రాముడు సబాంధవుందై యెదురేగె నత్తటిన్‌ 174 
అప్పట్టున. 175 
తనకెదురుగ వచ్చిన రా । మునిపాదమ్ములకు మొక్కి మురహరుం డపుడా 

వనితామణితోం దా దీ | వనలొందె నశేషబంధువర్గం బలరన్‌ 176 
వెండియు. 177 


అటం గృష్ణుండును (బ్రహితో | త్మ్నటఢక్మాపటహభేరికాతౌర్యరవా 
ర్భటులు న్నలుదిక్కులం బి। క్కటిల న్నిజపురముంజేరెం గౌతుకమొదవన్‌ 178 


రథమునం దనసతి నిడుకొని |; మధుసూదనుం డరుగుదేర మానినులు మనో 
రథములుదీరంగ హరిపైం | బృధుసుమవర్షంబు గురిసిరింపుదలిర్చన్‌ 179 


ఈతెజంగునం బౌరజన । వ్రాతంబు కడుం జెలంగ వసుదేవసుతుం 
డాతెజవతోడ సతత । శ్రీతతమగు నంతిపురముం జేరె ముదమునన్‌ 180 


క॥। 


వ॥ 
క 


గీ 


వ॥ 


చ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 


భూసురకాంత లొసంగెడు । భాసురనీరాజనములు పరికించుచు న 
క్మోసలనందనతోడ । నాసిల్లె న్హరి రసానుబంధ మెలర్చన్‌ 


అప్పుడు. 
దేవకికి న్వసుదేవున | కావనజాక్షుండు మొక్కె నంగనతోడన్‌ 
దీవనలొసంగి వారు వ | ధూవరుల నొకండుసేయం దొడరంగ నంతన్‌ 


సూర్యు డస్తాద్రి జేరె నవార్యతమము 
నిండె (బ్రహ్మోండమున రాజమండలంబు 
నుదయమయ్యెను జంద్రికలొదవె దిశల 
మదనుం డలరెను సామ్రాజ్యపదము నొంది 


ఆసమయంబున. 
: తొలికలయికకు వధూవరుల నలంకరించుట : 


హరి జలకంబొనర్చి హృదయం బిగురొత్తంగ గంధమాలికా 
సురుచిరభూషణంబులను శోభనచేలముల న్థరించి కాం 
తరసమనోజ్ఞపాయస ఘృత ఫ్నతభక్ష్యఫ లేష్టకాకభో 

జ్యరసముల న్ఫుజించి మధురాంబువు (గోలి సుఖంబు నొందుచున్‌ 
మంజులస్తంభా(గరంజితమాణిక్యకాంతులు దీపాధికత భజింప 
శృంగారమైన మెజుంగుబంగరుకీలుబొమ్మలు కొమ్మలపోల్మిం దనరు 
సోరణగండ్లను సోంకెడుతెమ్మెర ల్బామరవిక్షేపసరణి వెలయం 
బొలుపొంద పంజరములం జిల్మపల్ములు శృంగారగాథలై చెన్నుమీఅం 
బద్మరాగప్రవాళసౌపాననీల 

మణికవాటప్రధితవ జమహితకుద్య 

మరకతాంచితవేదికాస్ఫురణ నమరు 

చారుతరమైన కేళికాసౌధమునను 


పగడాలకోండ్ల బల్మగరాలపట్టెల చింద్రంపుపట్టెడ జిగింజెలంగు 
హంసతూలంబుచే నలరెడి ముకమాలుపాన్నున నించిన పారిజాత 


సుమజాలములపైని సొంపుగా గప్పిన సన్నంపు వలిపెమ్ము చెన్నుమీఅ 


బాలీసుటెక్కెల బంగారుకాంతు లెసంగు సింగారంపు శయ్య పైనం 


127 


181 
182 


183 


184 


185 


186 


187 


128 


చ॥ 


వ॥ 


Gi 


గీ 


వ॥ 
గీ॥ 


క॥। 


ఆ.వె.॥ 


వల్లవీపల్లవోల్లాసము 


బవ్వళించిన కంసారి భావమెటింగి । పువ్వుంబోణులు సత్య న్చభూతరత్న 


లసితభూషణరాజి నలంకరింపం । దొదంగి రప్పుడు వేడుక ల్లడలుకొనంగ 


సురుచిరశీతలాంబువుల సుందరికింజలకంబులార్చి మేల్‌ 
సరసపురంగు పావడనొసంగి చొకాటంపుంజీరెం గట్టి సుం 
దరరుచిమించుకంచెలం బదంపడి సంతనచేసి తావులన్‌ 
గరమరుదై హొయల్లులుకు గందమలంది సరుల్దటింపుచున్‌ 


మటియును. 


అందముగుల్ము కుందనపుహారములు నృశిపువ్వు 'పైండిబా 
బృందులు సండిదండలును బాపటిబిందులు ముద్దుటుంగరా 
లందెలు కమ్మలున్‌ మురువులాదిగ మిక్కుటమైన సొమ్ములం 
దంద నలంకరించి రిభయానలు కస్తురిబొట్టు మున్నుగాన్‌ 


: నాగజతితో చెలుల సరసోక్తులు : 


ఈగతి నలంకరించి యయ్యిగురుబోండ్లు 
నిలువుటద్దంబు. గడుమోల నిలిపిపలికి 
రతివరో నీవువిభునికి హర్షమొదవం 

జేయనింకం జనుమనం జెలి సిగ్గునాందె 


వెండియు. 


తమ్ము నరచూపులను జూచి దంభలీల 
బొమలు ముడివైచి చిబునవ్వమోమునందు 
మొలకలెత్తంగ నెమ్మేనం బులకలొదవు 
పాలంతిభావంబుం బొడంగని వెలందు లపుడు 


వలమురిదాలుపుపై మును । వలపున బెగ్గడిలు నీకు వనితా సిగ్గే 
వలనుండి వచ్చి నేండ | వ్వలరాయనితండ్రి మనసు వలపించుటకున్‌ 


పతిసమీపమునకుం బనిచిన దనుకనే 
పడంతులకును సిగ్గువాడముచుండుం 
బిదపంబ్రియునకెంత ముదమొదవింతురో 
యెవరసూతు రమ్మ యిందువదన 


188 


189 
190 


191 


192 
193 


194 


195 


196 


వ॥ 
గీ 


వ॥ 
చ॥ 


గీ॥ 


క॥। 


వ॥ 
క 


చ॥ 


వ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 129 


అయినను వినుము. 197 


ముదిత రమ్మని పిలువకమున్నె మగనిం 

బొదువం దగదమ్మ వగకాండు పొలుపుమీణి 

సకియ దరింజేర వెన్మకుం జనియదేమొ 

విడెమొసంగినం గొనవమ్మ వేడ్మంగొమ్మ 198 


మటియును. 199 


చెలువుండు నీదుచన్గవను జెక్కుల గంధమలందం బ్రేమతోం 

గులుకుచు6 గౌంగిట న్పాదువుకొమ్ము ముకుందుండు నీదుమోవి జొ 

బ్బిలు మధువాని యయ్యలరువిల్లునికేళినొనర్చు నేర్చునన్‌ 

దలంగక వానితోం బెనంగి తద్దయుం గూడుము కొమ్మ నెమ్మదిన్‌ 200 


అనుచు జేడియ లిత్తెజంగునను సత్య | నల్లనల్లన గేళికాహర్య్యమునను 
హంసతూలికశయ్యపై నలరుశౌరి | సౌధమున కన్చి మరలిరి సంతసమున 201 
నూతన వధూవరుల తొలిసమాగమము : 


అంత రమాకాంతుండుదన । చెంతన్లామ్మించుతీవె చెలంగు కయివడిన్‌ 
వింతగ విలసిల్లెడు న | య్యింతిం గనుంగొనియె వేడ్మలింపుదలిర్చన్‌ 202 


మటియును. 203 


కుందనపుపైంటచెజగు ము । కుందుండు చేంబూని తిగిచి కోమలి యింకనీ 
కుం దగున సిగ్గు రమ్మని | కుందరదన నెదను జేర్చుకొని యిటు పలికెన్‌ 204 


కలువలటేండనందగు మొగంబిటుత్రిప్పుము చూడు కన్నులన్‌ 
లలితమృణాలబాహులతలం బిగియారంగం గౌంగిలించి నీ 

కులుకు కుచద్వయంబులను గోమలి నాయెదం జేర్చి మోవితే 

నెలు చవింజూడనిమ్ము దయనివ్వటిల న్ననునేలు కోమలీ 205 


వెండియు. 206 


కొమ్మ నీకెమ్మోవి కమ్మతేనియ లానంగల్లకుండిన సుధాకాంక్ష చనునె 
కలికి నీకులుకు చన్గవనంటకుండిన దుర్గాధిపత్యంబు దొరకుటెట్లు 
చెలియ నీశ్రోణిపైం జెయ్యూడకుండినం జక్రవర్తిత్వ మేసరణి నడుచు 
నింతి నీయూరుపయిం బరుండకయున్న ఫణిశాయిభావ మేపగిదిం జెల్లు 


130 


వ॥ 
గీ॥ 


గీ 


వ॥ 


వల్లవీపల్లవోల్లాసము 


వెలది! గళమున నఖపజి నిలుపకున్నం 

బాంచజన్యధరత్వంబు పరుగుటెట్లు 

కాంత నినుం గౌంగిటను జేర్చంగలుగకున్న 

బాహుచతురాకృతిత్వ మేభంగి నలరు 207 


మటియును. 208 


కలికిరో కౌతుకమున లేంగౌను నంద 

గులుకు “పొక్కిటం బిరుదులం గోర్మెదీరం 

గరము కరమూనకున్నను గలదె నాకు 

దలంప భువన త్రయాధిపత్యము మృగాక్షి 209 


అనుచు దద్దయు బేళించి హాళినించి 

తమికటాక్షించి వలపించు దయితునెదుటం 

గాంచి *కన్నులుచల్లంగాం గౌతుకమునం 

గౌంగిటను జేర్చి గులుకుచుం గలసెం గలికి 210 


అసకృచ్చుంబనదంతదంశన నఖవ్యాపారసంశ్లేషన 
ర్మృసుధాపూరవచోవిశేషమృదుమర్శస్పర్శసంజాతమో 
హసముల్లాససుమాస్త్రకేళులను బ్రహ్మానంద భూయిష్ట్రమా 

నసులై సొక్కుచునుండి రయ్యిరువురు న్నవ్యానురాగంబులన్‌ 211 
వెండియు నివ్విధంబున నవ్వధూవరులు విలసిల్లుచున్న సమయంబున 
యుగపచ్చుంబితేతరేతరమంజులతాంబూల సుగంధబంధురాధరాభిరామంబై, 
యనురాగాతిశయ సాంగత్య కుంచిత పరస్పర కంఠవలయోన్నీల దవ్యక్త 
మధురిమాంచత్మపోలారవంబై, సమకాల ప్రవృత్తాన్యోన్యసంవిష్టమనోజ్ఞావయవంబై, 
సహనటన్మిధుననిధువన సమయచటులమణితరణిత విలసితంబై, సుఖాకరంబైన 
సురతంబుప్రవర్తించునెడ మదనజనకుండు మెండుమీటి హృదయంబుగదియించి 
ధైర్యంబు గలంగించి డంబుమీరు చన్లవంగొనగోటమీటుచు మాటిమాటికి 
నోరూరంజేయుచు, నారడిబెట్టు కెమ్మోవి మునిపంటనొక్కుచు, మరుని 
ముకురంబులపగిదిం గొసురుమీరు చెక్కులం జపేటంబులనుంచుచుం, 
(గ్రొమ్మించుతీవెకరణి మెజయు నప్పువ్వుబోణి మనోహరంబైనశరీరంబుం 
దనబాహాంతరాళంబున బంధించి జయించినంగాంచి యమ్మించుబోణి 
మదనకదనంబున నప్పరిభవంబుసహింపక రతిరమణ రాద్ధాంతరహస్యవెదిని 


క 


వ॥ 
క 


వ॥ 
గ్‌ 


వ॥ 


Gil 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 131 


గావున రసవశంబునం బురుషాయమాణయై శౌరిని దిరస్మరించి పెనంగిన 
నయ్యిరువురు ననంగక్రీడావిశేషంబులం జెలంగుచు సమాకాలస్థలనశమితమదన 
కదననన్నాహులై (న్రుక్కుచు శయ్య పైవ్రాలియు నవనవోన్ముఖంబైన 
(పప్రేమాతిరేకంబున నన్యోన్యవ్యాపృతైకైెకబాహాలింగిత పులకితగాత్రులై తత్మాలోచిత 
మధురాలాపజల్పనాశీలురై యున్న సమయంబున. 


తూరుపుతెమ్మెరమొలకలు 

తోరంబుగ వీచి మించెం దోరపుకాంతుల్‌ 

వారక తిమిరమణంగెం గూ 

కూరుతములు కుక్కుటములు కూయంగందొణంగెన్‌ 213 


అట్టియెడ. 214 


మంగళతూర్యరవంబు చె । లంగ విహంగములు పంజరమ్ముల ఘనసా 
రంగవరద మేల్మొమ్ము కు । రంగనయనతోడననుచు రహింబలుకంగన్‌ 215 


అప్పుడు. 216 
: తియ్యని పోరాటములో ఓడి గెలిచిన వధూవరులు : 


అతివచన్చంతుల నలరారు కస్తూరియురముపై శ్రీవత్ససరణి మెజయ 
సురతజాగరముచే సొక్కిన కన్లోయి వారిజాకృతి నాందివన్నికెక్కం 
గల్మిపన్నానలచేం గందిన కెమ్మోవి బింబఫలస్ఫూర్తి డంబుమీజం 
గాంతకస్తురితిలకంబంటి యాననం బేణాంకతులితమై యింపుమీజ 

నెలంత మణిహారముల నొక్కులెలమి మేన 

లలిత వనమాలికా చిహ్నములన వెలయం 

గాంతపై మోహసంభృత స్వాంతుం డగుచుం 

గేళలిసదనంబు వెడలె గోపాలమౌళి 217 


వెండియు. 218 


స్నానసంధ్యాద్యనుష్టానదానములను | సముచితంబుగ సల్పుచు శౌరి విజయు 
తోడ నిష్టానులాపము లాడికొనుచు । నివ్వటిల్లుచునుండెను నేర్చుమీజ 219 


అంతట. 220 


వాడిన పూలదండలను వాతెరనంటిన పంటిగంటులన్‌ 
వీడిచెలంగుపెన్నెరుల వేకువనిద్దురందేరుకన్నులన్‌ 


132 


క 


ఆ.వె.॥ 


వ॥ 


Gil 


గీ 


గీ 


క 


వ॥ 
క 


క॥। 


వల్లవీపల్లవోల్లాసము 


బ్రోడజెలంగి మన్మధునిపోరున డస్సినరీతిం దెల్పుచున్‌ 
జేడియ యంసభాగములం జేతులువైచుచు వచ్చె సొక్కుచున్‌ 221 


కాంతలు సంతసమున శ్రీ | కాంతునితో రతులందేలి క్లాంతానన న 
కాంతను గద్దియనిడి యే । కాంతంబునం జెలులు చుట్టుగ్రమ్ముచు వేడ్మన్‌ 222 


ముకురమెదుటనిల్పి ముదితలు కొందటు । చికురములను దువ్వి చిక్కువదిన 
హారములు సడల్చ్సి హౌొసుమీఅంగం బైటం | జక్కంగాను సరిది మక్కువలర 223 


వెండియు. 224 


కన్నులు చల్లంగా గనిమొగంబున మోమలరంగం జేర్చి యా 

వెన్నునిం గౌంగిలించి మదివేడుకదీరంగ ముచ్చటాడి సం 

పన్నతనొంది కోసలన్ఫపాలతనూజ మనోజవేదనా 

పన్నతదీర మోవిసుధపానమొనర్చి సుఖంబు నొందితే 225 


కమ్మవిలుకాని నెజిపువ్వుటమ్ములకును | సొమ్మసిలి మునుజెందిన నుమ్మలికము 
దీర వేడ్క ముకుందునిజేరి మదన । కేళులను సొక్కంగలిగెనే కీరవాణి 226 


కులుకు పన్నీట మెలందిన కలపమునను । మేదురంబైన వనమాలి మేనుంగౌంగ 
లింపంగల్లెనె వానితో సొంపుమీజ | మరునికేళుల మెలంగితే మంజువాణి 227 


అని నెచ్చెలియలు వలుకు వ 

చనములు వీనులకువిందుసల్పంగం జెలిసి 

గ్గును జిజునవ్వును దనమో 

మునం బెనంగొన సఖులతోడ మురియుచునుండెన్‌ 228 


వెండియు. 229 


హాటకచేలునితో స । య్యాటలం బాటలను రతుల నలరుచు నెపుడున్‌ 
బాటలగంధి ముదంబునం | బాటిలుచుండె నలకలిమిభామిని పగిదిన్‌ 230 


3 హేమంతబుతువర్ణన : 


అంతటహేమంతము మద । దంతావళకుంభసమ్మితస్తనదయితా 
ధ్యంతరహితకాముకకా | లాంతకసమమై చెలంగె నాసమయమునన్‌ 281 


కందర్పమాతంగకరపుష్మ్కరోదీర్ణశీకరోపమహిమానీకమగుచుం 
గాంతాకుచాభో గగహ్వరధరదుర్గభాగలీననిధానభావమగుచుం 


వ॥ 
క॥। 


చ॥ 


వ॥ 
క॥। 


వ॥ 
గీ॥ 


చ॥ 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 133 


గాదంబనికురంబమోదాపనోదకసారసోల్లసితకాసారమగుచుం 
గల్హారకచకోరకాళికానతిభయంకరదివాకరదివ్యకిరణమగుచు 


గళితయౌవనవేశ్యాంగతులితశీత 

లలితసాభాగ్యసత్రపాకలితమగుచుం 

గాంతనవతాలవృంతవిశ్రాంతమగుచు 

నపుడు విలసిల్లెం దత్సమయాగమంబు 232 
మతియును. 233 


కాంతలు తతవిరహాగ్ని | క్లాంతలగుచు మోహజలధి ఘనతరవేలా 
ప్రాంతము తద్రజనీవే | లాంతము గనలేక యుండి రాసమయమునన్‌ 234 


దివములు సన్నగించెం గడు దీర్గములై కనిపించె రాత్రులున్‌ 
దవము నటించె దీనతను దద్దయు మించె హిమాంబుధారలీ 
యవనియుం బాడిపంటలసమంచితమై రహిమించె శీతమున్‌ 
భువనము నాక్రమించె యదుపుంగపురీతి వహించి యత్తథిన్‌ 235 


వెండియు. 236 


వడవడవణంకుచు సూర్యుడు 
తడవొనరింప కపరాద్రిదరిం జేరియుం దా 
వెడలండు చలికులికి యనన్‌ 


బుడమిన్ఫీతార్తి యొరులం బొదువుట యరుదే 237 
ఆసమయంబున. 238 
సరసకమలాకరవిహారచందనాను 

లేపవాతాయనాప్తిచంద్రోపలస్థ 

లీనివేశనచంద్రశాలానివాస 

ముల నిరాదరుండై యుండి మురహరుండు 239 


సరసకదుష్టనీరముల స్నానమొనర్చి కటూష్టభోజ్యముల్‌ 

కరము భుజించి తానగరుగంధముం బూసి లవంగజాతిభా 

సురమగు వీడ్యమంది చలిసోకనిసౌధమున న్వసించి సా 

దరముగ హంసతూలయుతతల్పము పైం బవళించి యంతటన్‌ 240 


134 


క 


వ॥ 


క 


వ॥ 
క 


వ॥ 
గీ॥ 


వ॥ 


గీ 


Gil 


వల్లవీపల్లవోల్లాసము 


చలిచలియనుచు రమాధవుం । డల చెలిచనుగవను డాగి యానందమునన్‌ 
జెలరేంగుచు వలరాయని । కళలన్విలసిల్లి ప్రొద్దుగడుపుచు నుండెన్‌ 241 


ఈతీరు నాగ్నజితితో దనరారుచు ననంతరంబ. 242 
: శ్రీకృష్ణుడు భద్ర, లక్షణలను పెండ్లియాడుట : 
శ్రుతకీర్తితనూజ న్వి | శ్రుతకీర్తి నృద్రకన్య సుచరిత ధన్యన్‌ 
(గతుభుగ్వరులెన్నంగం దా । నతివేడ్మను బెండ్లియాడె నచ్యుతుండంతన్‌ 243 
మతియును. 244 


పక్షీంద్రుండు మున్నమరుల । శిక్షించి యమృతముందెచ్చి చెలంగిన పగిదిన్‌ 
గుక్షితిపులం గదిమి హరి వి | లక్షణముగం బెండ్లియాడె లక్షణ నపుడున్‌ 245 


వెండియు. 246 


భైష్మియును జాంబవతి సత్యభామ మిత్ర | వింద కాళింది కోసలవిభుతనూజ 
భద్ర లక్షణలాదిగా భామలొలయం । బరిఢవిల్లుచునుండె గోపాలమౌళి 247 


ఇవ్విధంబున లీలాగృహీతశరీరుండైన మదనగోపాలవల్లభుండు విలాసినీ 
సహస్రంబులతోం గందర్చకేళుల విలసిల్లుచు మన్మథానిరుద్దాది పుత్రపౌత్రకోటితో 
నానందించుచు దుష్టనిగ్రహపూర్వకంబుగా శిష్టపరిపాలనంబొనరించుచు ద్వారకా 
నగరంబున సుఖంబుననుండెనని సూతుండు శౌనకాదులకుం దెలిపిన 
నమ్మునీంద్రు లమందానందమకరందసందోహ హృదయారవిందులై యతని 
నభినందించిరి. 248 


:వులశ్రుతి : 
వల్లవీపల్లవోల్లాసముల్లసమున 
వినిన జదివిన వ్రాసిన జనులకెపుడు 


మదనగోపాలమౌళి సమ్మదముతో డ 
సకలసంపద లొసంగును సంతతంబు 249 


: కావ్యాంతము : 
శ్రీకమనీయరూపతుల సీదళగుంభితదివ్యమాలికా 
స్వేకరణానురూపకవిశేఖరదత్తరసోల్లసత్పదా 


శ్రీ మాడభూషి నరసింహాచార్యకృతము 135 


ర్థాకృతికోపహారనికరాకలనో పచితస్వరూ పభ 
ద్రాకరశోభనాద్రిశిఖరాంచితదీపఘనద్వనీపకా 250 


(స్రగ్విణి॥। ఇందిరాద్భక్చకోరేందుబింబన్ముఖా | వందినీతామితావార్యసంపత్సుఖా 
నిందితహ్రాదినీనీతిభాస్వన్నఖా | నందితాగేంద్రకన్యావచస్త్రీసఖా 251 


గద్య॥ శ్రీమాడభూషికులపయోవారాశిసుధాకర వేదాంతాచార్యతనూభవ వైనతేయ 
కటాక్షలబ్ధ విద్వత్మవిరాజమనోరంజక సంగీతసాహిత్యకవిత్వచతుర నరసింహాచార్య 
ప్రణీతంబైన వల్లవీపల్లవోల్లాసంబను సత్యాపరిణయాఖ్యాన ప్రబంధంబునందు 
సర్వంబును దృతీయాశ్వాసము. 


. మపొన్‌ - వూ.ము.వా. 

. నవ్వెలందులు వల్లేయని వెలయంగ - వూ.ము.పా 
. గదిమి - వూ.ము.వా. 

. వుక్సిట - వూ.ము.పా, 

. చన్నులు - వూ.ము.పా. 


వాయ WwW 


136 


